రామాయణం - పాత్రల ఆదర్శం 


(పథవు భాగము 





ఆ3॥ బి, పద్భనాభం 


1998. 


రోవాయుణం - పా(త్రల ఆదర్శం 


ప్రథవు భాగము 


రచన : 
డా॥ బి. పద్మనాభం 


మనోరమ పబ్లికేషన్స్‌ 
తిరుపతి 
1998 


Ramayanamu = Patrala Adarsamu 
Part - 1 


Dr. 6. Padmanabham 


First Edition : 1998, 
Copies : 750. 
Copy Rights Reserved 


Price : Rs. 50/- 





This book is published with thé Financial Assistance of 
Tirumala Tirupati Devasthanams, Tirupati Under their 
Scheme "Aid to Publish Religious Books". 






For Copies : 

Smt. B. Manorama, 

C/O Dr. G. Padmanabham, 
Lecturer in Sanskrit, 
Department of Sanskrit, 

S. V. University, 

Tirupati. 


Pnnted at 
"srj sathya Sai Graphics", 
Tirupat. Ph. 26807. 


రామాయణం - పాత్రల ఆదర్శం 


డా॥ డి. నరసింహారెడ్డి, 
రీడర్‌, 
సంస్కృతవిభాగము, 
(శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం, 
తిరుపతి 

భారతీయ సంస్కృతికి ఆకరము అనదగినవి రామాయణ మహాభారతాది 
గ్రంధములే, హిందువులకు భగవగ్గీతవలె రామాయణము కూడ (ప్రమాణ గ్రంధము 
మరియు చతుర్విధ పురుషార్దములను భోదించునది కావున ఇతిహాసమనియు వాల్మీకిచే 
రచింపబడినది కావున ఆదికావ్యవునియు పిలువబడుచున్నది కావుననే ఇది 
సంస్కృతములో వెలువడిన అన్నికావ్యములకు మూలభూతమైనది 

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్‌ । 

పౌలస్త్య వధ మిత్యేవ చకార చరిత వ్రతః ॥ 

లోకోత్తరుడైన (శ్రీరాముని ఆదర్శ చరి త్రను చెప్పుచున్నందున 'రామాయణ' 
మనియు, సకల (స్త్రీలోకమునకు ఆదర్శ భూతమైన సీతాదేవి పవిత్ర చరిత్రను 
వర్షించినందున ' సీతాయాళ్ళరిత' మనియు రావణుని వధను తెలుపుటవలన ' పొలస్త్యవధ' 
యనియు మూడు విధములుగా పిలువబడుచున్నది యిట్టి రామాయణము భారతజాతికి 
ఆదర్శవంతము -- శిరోధార్యము 

డా॥ జి పద్మనాభం రచించిన “రామాయణం - పాత్రల ఆదర్శం'' అను 
గ్రంధమున రామాయణంలోని క్షత్రియ పురుషపాత్రలు, (స్త్రీ పాత్రలు ఏవిధంగా 
సమాజానికి ఆదర్శవంతులయినారో విపులంగా వివరించారు ముఖ్యంగా తండ్రి 
కుమారుల అనుబంధం, అన్యోన్య దాంపత్యం, అన్నదమ్ముల ఆప్యాయత, గురుభక్తి 
సహేతుకంగా వివరించబడినది 

దశరధుడు తన భార్యకు యిచ్చిన వరముల కారణమున రాజ్య (ప్రాప్తి తనకు 
తప్పీపోయినను, అందుకు కారణమైనకైకేయిని నిందించక అరణ్యమునకు బయలుదేరినట్టి 
ధీరుడు | క్రీరాముడు-: 

Ul 


రామాయణం - పాత్రల ఆదర్శం 

పితాహి దైవతం తాత దేవతా నామపిస్మృతవమ్‌ । 

తస్మాద్దైెవత మిత్యేవ కరిష్యామి పితుర్వచః ॥ 

అనగా తండ్రీ దేవునితో సమానమనియు, దేవతలకు సైతము తండ్రియే 
దైవమనియు, కావునే దశరధుని దైవముగా భావించిన | శ్రీరాముడు అడవులకు పోవుటకు 
సిద్దపడెను 

మరియు సీతారాములు 'అన్యోన్యదాంపత్యం' ఈ లోకానికే ఆదర్శవంతం 
“ధర్మేచ, అర్దేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి' అను వైవాహిక మంత్రం (ప్రకారం సీత 
రామునితో అరణ్యమునకు వెళ్ళడం బట్టే మనకు వారి అన్యోన్యత్వం తెలుస్తున్నది మరియు 
ఉత్తర రామ చరితమున -- 

అద్వైతం సుఖ దుఃఖ యెోారనుగత సర్వాస్వవస్థాసుయ 

ద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నహార్యోరసః | 

కొలేనా వరణాత్యయా తృరిణతే యత్రేవు సారేస్టితం 

భద్రం తస్య సుమానుషస్య కథవుప్యేకం హితత్‌ (ప్రార్థ ్యతే ॥ 

మా దాంపత్య జీవితం సుఖ దుఃఖముల యందును, వివాహం మొదలు 
మృత్యువు వరకు గల అన్ని అవప్టలందును హరించుటకు కూడ వీలుపడని (ప్రేమాను 
రాగాలతో కూడికొనియున్నది మరియు మా దాంపత్యమందు ఎల్లప్పుడు సీత నాక్షేమమే 
కోరినది అని రాముడు దుఃఖించుటను బట్టి వారి అన్యోన్య దాంపత్య జీవితం మనకు 
(ప్రస్సుటముగా తెలియుచున్నది ఇదంతా మానవ జాతికి ఆదర్శవంతం 

డా॥బజి పద్మనాభం నా అంతేవాసి, నా పర్యవేక్షణలోనే యమ్‌ ఫిల్‌, పి. హెచ్‌డి ,లు 
పూర్తిచేసి ప్రస్తుతం నా సహాధ్యాపకుడుగా వుండటం నాకు సంతోషదాయకం ఇతను 
ఇంకొ అనేక రచనలు చేయాలని, ఇతని రచనలు పారక లోకానికి తప్పుక 
ఉపయోగపడగలవని, అందులకు ఆ ఏడుకొండల వేంకటేశ్వరుడు ఇతనిని 
అనుగ్రహించాలని మనసారా అభినందిస్తున్నాను 

-- శుభం -- 
డి. నరసింహారెడ్డి. 


శ్‌ రర 


రామాయిణం - పాత్రల ఆదర్శం 


డా॥ కె. (ప్రతాప్‌, 
ప్రొఫెసర్‌, 
సంస్కతవిభాగము, 
 త్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం, 
తిరుపతి 


ఆసమంతాత్‌ దర్శయతీతి ఆదర్శః, దర్భణః అని నిర్వచనం దూరంగా 
వున్నవాటిని దగ్గరగానూ, దగ్గరవున్నవాటిని దూరంగానూ సూత్మ పదార్దాలను 
స్నష్టంగానూ, బృహదాకారాలను మరుగుజ్ఞులు గానూ చూపించేవి ఆదర్శాలు (0/1 
705) భూత, భవిష్యత్కాలాలను వర్తమానంలో వర్తమానాన్ని భవిష్యత్తులో 
(ప్రతి సలింపజోసువి కావ్యాదర్శాలు (Poetic mirrors) (ప్రతిఫలించే వస్తు 
స్వరూపస్వభావాలు దర్భణం యొక్క ఉపరితల సవుత్త్వ, స్వచ్చతలమీద 
ఆధారపడివుంటాయి సత్యశోధనలో అవిశ్రాంత ప్రయత్నంతో అవిచలితమానసంతో 
తపించి, తపించి లోకోత్తర సవుతాస్వచ్చతలను సంతరించుకున్నది వాల్మీకి 
హృదయాదర్శం అందులో ప్రతిఫలించిన అపురూప చి త్రమే (శ్రీమద్రామాయణము 

ఆధ్యాత్మిక ప్రపంచం బ్రహ్మ, జగత్‌, జీవ పదార్దాల చుట్టూ తిరిగినట్టు 
సారస్వత ప్రపంచం కవి, కావ్యం, రసజ్ఞుల చుట్టూ తిరుగుతుంది, ఆదికవి వాల్మీకీ కవులకు 
ఆదర్శం 
ఆదికావ్యం రామాయణం కావ్యాలకు ఆదర్శం రసనిధి, రసజ్ఞుల ప్రతినిధి (శ్రీరాముడు 
మానవత్వానికే ఆదర్శం ఇలా రామాయణ మహాకావ్యం వాల్మీకి హృదయకవాటంలోంచి 
సాధారణ జనమనోఫలకాలమీద ్రతిఫలించిన కాంతిపుంజం అందులోని పాత్రలు, 
(ప్రదేశాలు, సన్నివేశాలూ, సమస్తమూ ఆదర్శమయాలే కదలని శిలలు, కదిలేనావలు, 
ఎగిరేపక్షులు, తిరో కోతులు, పారేనదులు చేతనత్వంతో పల్లవిస్తుంటాయి, నూతనత్వంతో 
పరిమళిస్తుంటాయి యావత్‌సృష్టినీ ఆదర్శమయం చేసిన మహనీయుడు వాల్మీకి మహర్షి 
అయితే శతాబ్దాలపాటు భారతీయ జనజీవనసరళిని శాసించిన, శాసిస్తూవున్న కావ్యం 
రామాయణము 


Vv 


రామాయణం - పాత్రల ఆదర్శం 

మౌ నిషాద ప్రతిష్థాం త్వవమగవు శృాశ్వతీస్సమాః 1 

య'త్రౌాంచ మిథునా దేక వువధీః కావమమోహితమ్‌ ॥ 

అనే శోకంతో ఆరంభమైన రామాయణమును ఆధారంగా చేసుకొని భారతీయ 
సాహిత్యం పరిపుష్టమైంది ఎందరో కవులు రామాయణాంశాలనే కధావస్తువులుగా 
తీసుకొని కావ్యాలను నాటకాలను అల్లినారు కాళిదాసు, భవభూతి, భోజుడు, మురారి 
ఒక్కరేమిటి ఎందరెందరో కవులు | శీ; మద్రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నెన్నో 
గ్రంధాలను రచించినారు ఎవరికి ఏమి కావాలన్నా ఈ గ్రంధంలో దొరుకుతూ ఉంధి 
యిట్టి లోకోత్తరమైన ఈ గ్రంధాన్ని పరశీలించిన వారిలో ఈ గ్రంథకర్త డా॥ భి పద్మనాభం 
గారు ఒకరు సామాన్య రైతుకుటుంబంలో జన్మించిన (శ్రీయుతులు పద్మనాభం గారు 
(శ్రీవమద్రామాయణాన్ని పూర్తిగా పరిశీలించి ''(శ్రీవుద్రావాబుణం-పాత్రల 
ఆదర్శం'' అనే ఈ గ్రంధాన్ని రచించి యున్నారు, యువకులు ఉత్సాహశీలురు, గురుభక్తి 
సంపన్నులు, వినీతులైన డా॥ జి పద్మనాభంగారు ఎంతో కృషిచేసి వాల్మీకి, దశరథ, 
(శ్రీరామ, భరత, శత్రుఘ్న, సుమంత, సీత మొదలైన పాత్రలు ఈనాటి సమాజానికీ 
ఎలా ఆదర్శ(ప్రాయులో సోదాహరణముగా వివరించి యున్నారు. ఎంతో శ్రమకోర్చి 
రచించిన ఈ గ్రంధానికి పారకులెంతైనా ప్రోత్సాహమంద చేయవలెనని, మున్ముందు 
యిలాంటి గ్రంధాల నెన్నింటినో రచించాలని స్తా ద్రినాధుడు వీరికి, వీరి కుటుంబానికి 
ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను 


1-4-98 డా॥ నలచ క్రవర్తి, 
«ik 


ఇ 


రామాయణం - పాత్రల ఆదర్శం 


wa 


గశీవుద్రావాయుణం మునకు ఆదికావ్యం ఈ[గ్రంధవలు వునదేశ 
సాహిత్యంపైన, వ్యక్తులపైన ఎంతో ప్రభావమును చూపుతున్నది ఈ గ్రంధము (వాయబఢి 
కొన్ని వేల సంవత్సరాలు కావస్తున్నా దీనిప్రభావము మాత్రము ఈనాటికి అవిచ్చిన్నముగా 
కొనసాగుతున్నది సూర్యచం ద్రాదులున్నంత వరకు ఇది అలాకొనసాగుతూ ఉంటుంది, 

వున భారతీయ వాజ్మయానికి వేదాలే వబాలాలు అలాగే 
(శ్రీమద్రామాయణానికి కూడా వేదములే మూలములు వేదప్రామాణ్యంలేని గ్రంధాలకు 
మన దేశంలో విలువుండదు అందువలన వాల్మీకి మహర్షి కూడా వేదాలనే ప్రమోణముగా 
తీసికొని వేదాలలో వివరింపబడ్డ అంశాలనే (శ్రీమద్రామాయణంలో వివరించారు. 

వేద వేద్యే పరేపుంసి జాతే దశరధాత్మ జే | 

వేదః ప్రాసాళసాధాసీల్‌ సాశ్షాద్రానాయణాత్మనా ॥ 

అనే శ్లోకమే యిందుకు ప్రమాణము దీన్ని బట్టి వాల్మీకి ద్వారా వేదమే 
రామాయణంగా వెలువడిందని తెలియుచున్నది 
వేదాలు మానవ ఆదర్శ జీవనానికి ప్రతీకలుగా ఉన్నాయి వేదాలను ఆధారంగాతీసుకొని 
రచింపబడ్డ రామాయణంలో కూడా ఆదర్శానికి పెద్దపీట వేయబడినది ఆదర్శంలేని 
కావ్యంగాని జీవనంగాని వ్యర్షమే, ఈనాడు సమాజంలో ఆవకాశవాదాలు 'పెచ్చరిల్టుతూ 
వున్నాయి. ఆదర్శానికి స్టానమే లేదు సమాజం తన నిధులను తాను సక్రమంగా 
నిర్వర్తించడానికి ఆదర్శ గుణాలు ఎంతయినా అవసరం ఇలాంటి ఆదర్శ గుణాలకు 
నిలయమైనది రామాయణం దీనిలోని ఆదర్శగుణాలు ప్రజలకు తెలియ జేయాలనే 
తలంపుతో ఈ గ్రంధం వ్రాయబడింది రామాయణంలోని (ప్రతిపాత్ర అనేక 
ఆదర్శగుణాలతో తొనకిసలాడుళున్నది కావ్యకర్త వాల్మీకి మొదలు కొని దశరధుడు, 
(శ్రీరాముడు, లత్ముణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మొదలగు పురుషపాత్రలు కౌసల్య, 
సుమిత్ర, సీత మొదలగు (స్త్రీ పాత్రలు నాటి నేటి సమాజానికి ఏయే గుణాలలో ఎలా 
ఆదర్శపాత్రలుగా ఉన్నారో యిందు సోదాహరణంగా నివరించడం జరిగినది 

రామాయణం - పాత్రల ఆదర్శం' మొదటి భాగం అనే గ్రంధంలో కేవలం 
మానవ జాతికి సంబందించిన (స్త్రీ, పురుష పాత్రల ఆదర్శం, గుణాలు యిందులో 


ix 


రామాయణం - పొత్రల ఆదర్శం 
వివరించఢం జరిగింది, ద్వితీయ భాగంలో వానరుల, మహర్షుల, రాక్షసుల ఆదర్శ 
గుణాలు వివరించబడ్డాయి. కాలాంతరమున ద్వితీయ భాగం కూడా ముద్రణకు 
నోచుకొనగలధని ఆశిస్తున్నాను. ఎంతో కష్టపడి రచించిన ఈ గ్రంధము పారకలోకానికి 
కాంతయినా ఉపయోగపడితే అదే పరమానందంగా భావిస్తాను 


కృతజ్ఞతా నివేదనము 


“రామాయణం - పాత్రల ఆదర్శం' అను గ్రంథ రచనకు | శ్రీకారం చుట్టించిన 
మా విశ్వ విద్యాలయం ప్రోఫెసర్‌, ప్రస్తుత రాష్ట్రీయ సంస్కృత విద్యాపీరం కులపతులు, 
అనేక పురస్కార(గ్రహీతలు, బహుగగ్రంధకర్తలు మాగురువులైన |ప్రా॥ యస్‌ బి 
రఘునాధాచార్యులు గారికి భక్తిపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 

ఈగ్రంధమును పరిశీలించి “ముందు మొట'ను వ్రాసి శిష్యవాత్సల్యముతో 
నిరంతరము ఎనలేని ప్రోత్సాహమునంధించుచున్న గురువర్యులు డా॥ డి నరసింహారెడ్డి 
గారికీ నాహృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్చించు కొనుచున్నాను 

అడిగినదేతడవుగా నాపై వాత్సల్యంతో అభినందనను రచించి యిచ్చిన (ప్రస్తుత 
శాఖాధ్యక్షులు, సహృదయులు, గురువులైన |ప్రా॥ ౬ ప్రతాప్‌ గారికి మనః పూర్వక 
కృతజ్ఞతాంబిలులు సమర్పించుకొనుచున్నాను 

మరియు నాకు (ప్రత్యక్షంగాను, పరోక్షంగాను విద్యార్థిదశ నుంచి సహాయ 
సహక్షారాలందించి నన్ను అన్ని విధముల అన్ని వేళల |ప్రోత్సాహపధచిన మాగురువర్యులు 
(శ్రీ ౨ 0 హుస్ఫేనిగారికి, తక్కిన సహాధ్యాపకులకు కృతజ్ఞతాభివందనాలు 

మరియు ఆధ్యాపక జీవనములో సదా ఉత్సాహమును కలుగజేయుచు ప్రగతి 
పధంలో నడిపింపచేయుచూ, శిష్య వాత్సల్యంచే ప్రోత్సాహం నందజేయుచున్న గురువులు, 
బహు[గ్రంథికర్త, సహృదయులు మరియు అడిగినదే తడవుగా ' అభి[ప్రాయం' న్రాసిచ్చిన 
డా॥ కానాల నలచక్రవర్తిగారికి, హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకొంటున్నాను 

ఈ గ్రంథరచనకు చేదోడు వాదోడుగా తన సంపూర్ణసహకార మందించిన నా 
(శ్రీమతి 'మనోరమ కు (ప్రేమ పూర్వక కృతజ్ఞతలు, 

ఈ (గ్రంథ ముద్రణకు ధన సహాయమునంద చేసిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల వారి యాజమాన్యమునకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 
తెలియచేయుచున్నాను 


రామాయణం - పొత్రల ఆదర్శం 
ఈ (గ్రంథరచనకు సహకార మందించిన మిత్రులు (క్రీదళర ధగారికి, 


ఈ (గ్రంధమును చక్కగా తీర్చిదిద్ది ముద్రించి యిచ్చిన క్రీ సత్యసాయి గ్రాఫిక్స్‌ వారికి 
కృతజ్ఞతలు తెలియ జేయుచున్నామ 


నమస్సుమాలతో, 
డా॥ జి. పధ్మనాభం. 
లెకరర్‌, 
సంస్కృత విభాగము, 
యస్‌, వి యూనివర్శిటీ, 
తిరుపతి 
శో న 


జ! 


రామాయణం - పాత్రల ఆదర్శం 
విషయుసూచఛిక 


1, జదికాన్యం - రామాయణం లం 
2, రామాయణ రచన == 
3 రామాయణ (ప్రాశస్త్యము -- 
4, వాల్మీకి ఒం 
5. దశరథుడు గా 
6. జనకుడు ణక 
7. శ్రీరాముడు ఒం 
8. లక్ష్మణుడు జ 
9 భరతుడు ల 
10. శత్రుఘ్నుడు - = 
11, సుమంత్రుడు ఎల 
12. గుహుఢు ణల 
13 కొసళల్య అం 
14 సుమిత్ర "= 
15. కైకేయి ఆం 
16, సీత ఎం 


సీ స ల 
ళ్‌ కోక ౪ 


ఆదికావ(ం - రామాయణం 


శ్రీవంద్రావాయణ వు ఆదికొావ్యవటగను, ఇతిహాసవలటగనం 
పరిగణీంపబడుచున్నది. ఇది ఒక్క సంస్కృత వాజ్మయవటనకేగాక 
సర్వవాజ్మయములకును ఆది కావ్యమే. లోకిక సంస్కృత భాషలలో ఛందోరూపమున 
వెలువడిన మహాకావ్యము కనుకనే ఇది ఆది కావ్యమనియు దీనిని రచించిన వాల్మీకి 
ఆదికవి యనియు పేర్కొన్నారు. రామాయణంలో 24,000 శ్లోకాలున్నవి. అది 
ఏడుకాండలుగా విభజింపటడినది, అవి బాల, అయోధ్య, అరణ్య, కీష్కిఠధ, సుందర, 
యుద్ద, ఉత్తరకాండలు 

లోకోత్తర గుణోత్త రుడగం శ్రీరావచం(ద్రుని ఆదర్శచరిత్రవఎును 
వర్ణించుటచే- - 

కావ్యం రామాయాణం కృత్స్నం పీతోయాళ్ళరితం మహత్‌ । 

పౌలస్త్య వధ మిత్యేవం చకార చరిత [వ్రతః ॥ బాల. కొ, 4-7, 

ఈమహాకొవ్యము శ్రీమద్రామాయణ మనియు, సమస్త నారీలోకమునకు 
తన సౌశీల్య సచ్చోరిత్రముచే ఆదర్శభూతమై సకల సద్గుణములకును నిలయమైన 
పవిత్ర చారీత్రమును వర్షించుటచే సీతాయాళ్ళరితం' అనియును, ధర్మము 
నణచివేయుటయే పనిగ బెట్టుకొని దీన, సాధ్వీసాధుజనులను బాధించుటయే 
వృత్తిగ స్వీకరించి లోకపతనము గావించుచు, తన కత్తికెదురు లేక మదోన్మత్తుడై 
అధర్మమార్గమున సంచరించు రావణుని వధను వర్ణించుట ద్వారా '“పొలస్త్యవధ' 
మనియును వ్యవహరింపబడుచున్నది. రామాయణము 'అభిగీతమిదం గీతమ్‌' 
తం(త్రీ లయ సమన్వితమై గాన యోగ్యమగుటచే గీత మనియును, రఘువర 
చరిత్రమును వర్గించుటతో పాటు ధర్మార్థకామ మోత్షరూపములగు చతుర్విధ 
పురుషార్టములను వర్ణించుట చేత ఇతిహాసము లేక చరిత్ర అనియును లోకోత్తరములను, 
సరసవుులును అగు అర్జవములను వర్గించుటను బట్టీ వుహాకావ్యవమనియును 
వ్యవహరింపబడుచున్నది. 

వాల్మీకి రామాయణము నందువలె భారతీయ గృహజీవిత మంత సమగ్ర 
సుందరముగ మరెక్కడను వర్ణింపబడలేదు. తల్లీ, తండ్రి, భర్త, భార్య, కుమారుడు, 


రామాయణం - వాత్రల ఆదర్శం 

కూతురు, అన్న, తమ్ముడు, వదిన, మరదలు, దాసి, యజమానుడు, సేవకుడు, 
మిత్రుడు, శత్రువు మున్నగు వారు కుటుంబమునకు సంబరిధించిన వారు వీరు 
ఒకరి ఎడల మరొకరు ఎట్టు (ప్రవర్తింపవలెనో రామాయణము చక్కగ విశదీకరించు 
చున్నది భారతీయ సంస్కృతీకి ఆధారమై "సర్వ ప్రశంసా పాత్రముగ చేసిన కుటుంబ 
జీవిత సౌష్టవమునకు రామాయణము దర్పణము వంటిది 

రాముడు తండ్రీయ్టైన దశరధుని ఎడలను, తల్టుల ఎడలను, ముఖ్యముగ 
సవతి తల్లియైన కైక ఎడలను తమ్ముల ఎడలను, భార్య అయిన సీత ఎడలను, మిత్రుడైన 
సుగ్రీవుని ఎడలను, భక్తులైన గుహుడు, శబరి, హనుమంత, విభీషణాదుల ఎడలను, 
సహాయుడైన జటాయువు ఎడలను (ప్రవర్తించిన విధము ఆదర్శ(ప్రాయమైనది అట్లే 
సీత-- భార్యగను, కోడలుగను, పతివ్రతగను, లక్షం ఖరతులు-- సోదరులుగను 
(ప్రవర్తించిన విధము సర్వాదర్శ ప్రాయము 

వాల్మీకీ రావవాయుణవటు ద్వారా లోకమున కిచ్చిన సందేశవు 
సర్వశిరో ధార్యమైనది సత్యధర్మములు ఎన్ని ఆటంకములకుగుజీయైనను చివరికి 
విజయమును పొందును. సీతారాముల వృత్తాంతమిరదులకు మంచి నిదర్శనము 
త్యాగము ్రశంసనీయమైన గుణము దీనిని ప్రచారము చేసిన పారు శాశ్వతమైన కీర్తిని 
పొందుదురు రాముడు, లత్మణుడు, భరతుడు చేసిన త్యాగములు చాల గొప్పువి 
అందువలననే వారి కీర్తి నేటికీ అజరామరమై విరాజిల్లు చున్నది 

రావణుడు దిక్సాలురను, సర్వలోకములను జయించిన మహావీరుడు, 
అయినను కాముకుడై సీత నపహరించి సబంధు మిత్రముగ నాశనమాయెను. ఇతర 
గుణసంపద ఎంతయున్నను కొమమునకు వశుడైనవాడు వీనాశము పాందును. కైక 
మంధర దురుపదేశమువిని లోకమున ఎంతో అపకీర్తి తెచ్చుకొన్నది. రాజ్యాంగము, 
లౌకిక భోగవాంఛయు మానవులకు ధ్వంసము చేకూర్చును కైకయు, వాలియు 
యిందుకు నిదర్శునములు కృతజ్ఞతను మించిన ఇంకొక గుణము లేదు. రాముడు 
జటాయువు నెడను, సు(గ్రీవునెడను, హనుమంతుని ఎడలను (ప్రవర్తించిన విధానము 
యిందుకు ఉదాహరణములు 

రామాయణమున కధా సన్నివేశములు సూచించు ఈ సామాన్య నీతులేగాక 
రాజనీతి కూడ విశదీకరించబడీనది ఇది చిత్రకూటమునకు వచ్చిన భరతుని రాముడు 
పరిపాలనము గూర్చి వేసిన ప్రశ్నల వలన తెలియుచున్నది. ఇదంతయు మున్ముందు 
సహేతుకముగ వివరించబడినది. పట 

2 


రామాయణం - పాత్రల ఆదర్శం 


రావరాయణ రచన] 


భారతీయ సంస్కృతికి వేదములు (ప్రమాణములు వేదముల యందలి 
భాష అతి ప్రాచీనమైనది అందుకనే మహర్షులు వేదములలోనున్న నీతి, ధర్మ, 
తత్త్వాదులను సులభముగ భోదించుటకు లౌకిక సంస్కబ్బూత భాషలో కధ, 
ఉపాఖ్యాన బహుళములైన గ్రంథములను [వ్రాయుటను ప్రారంభించిరి వేదార్జోప 
బృంహణమే వారి ప్రధాన ఉద్దేశ్యము, అట్టు లౌకిక సంస్కృత భాషలో మొట్టమొదటి 
కావ్య రచన సాగించిన వాడు వాల్మీకి మహర్షి అందువలననే ఆదికవియనియు, అతడు 
రచించిన కావ్యమునకు ఆదికావ్యమనియు ప్రసిద్దికలిగినది 

వేద వేద్యే పరేపుంసి జాతే దశరధాత్మజే । 

వేదః (ప్రాచేతసా దాసీత్‌ సాశ్షా(ద్రామాయణాత్మనా ॥ 

పరవు పురుషుడైన శ్రీవున్నారాయణుడం దశర ధాత్మజుడైన 
శ్రీరామచం|ద్రుడుగ అవతరింపగనే పరమపురుషతత్త వర్ణన ప్రధానమైన వేదము 
శ్రీమద్రామాయణముగ అవతరించినది. దీనిని బట్టి పరమపురుషునికి శ్రీరామునికి, 
వేదమునకు శ్రీమద్రామాయణమునకును, భేదము లేదని తెలియుచున్నది. వాల్మీకి 
రామాయణమున తాను రామాయణమును రచించిన స్థితులు వివరించెను 

తపస్పా్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్‌ 1 

నారదం పరి ప(ప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవమ్‌ ॥ బా.కా.1-1ే. 

దేవర్షియగు నారదుడొకసారి వాల్మీకి ఆశ్రమమునకు వచ్చెను తపస్సంపన్నుడు 
వేదాధ్యయన తత్పరుడు, విద్వాంసులలో గ్రేషుడగు ఆమహర్షిని వాల్మీకి యిట్లు 
(ప్రశ్నించెను- 

కోన్వస్మిన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కళ్ళ వీర్యవాన్‌ | 

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞళ్చ సత్యవాక్యో ధృఢ వ్రతః ॥ 

చారి(త్రీణ చ కో యుక్తః సర్వభూతేషు కో హీతః | 

విద్వాన్‌ కః కః సమర్ధళ్ళ కశ్చైకప్రీయదర్శన: ॥ 

ఆత్మవాన్‌ కో జిత (క్రోధోద్యుతిమాన్‌ కో£నసూయకః | 

కస్యబిభ్యతి దేవాళ్ళ జాత రోషస్య సంయుగే ॥ బాల కా.12-4 


3 


రామాయణం - పాత్రల ఆదర్శం 

ఈమర్త్యలోకమున ఉత్తమగుణములు గలవాడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, 
కృతజ్ఞుడు, సత్యమునం పలుకువాడు పర సంకల్పం గలవాడు, ఉత్తమ చారిత్ర 
సంపన్నుడు, సర్వభూత హితకరుడు, విద్వాంసుడు, సమర్హుడు, ప్రీయదర్శనుడు, 
ఆత్మవంతుడు కోపమును జయించినవాడు, అసూయలేనివాడు ఎవరో నాకు 
తేలుపుము 

నారదుడు అప్పుడు అట్టి గుణములు కలవాడు ఇశ్వుకు వంశము నందు 
పుట్టిన రాముని యందు గలవని అతని గుణగణములు ఈవిధంగా వర్ణించి చెప్పెను 

ఇశాకు వంళ (ప్రభవో రామో నామ జనైః (శ్రుతః | 

నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్‌ ధృతిమాన్‌ వశీ ॥ 

బుద్రిమోన్‌ నీతిమాన్‌ వాగ్మీ శ్రీమాన్‌ శత్రునిబర్హణ: 1 

విపులాంసో వంహాబాహుః కంబు (గీవో వాహాహానరః ॥ 

ధర్మజ్ఞః సత్యసంధళ్ళ (ప్రజానాంచ హీతేరతః । 

యశహ్వీ జ్ఞాన సంపన్నః ళుచిర్వశ్యః సమాధిమాన్‌ ॥ 

(ప్రజాపతి సమః శ్రీమాన్‌ ధాతా రిపునిసూదనః | 

రజ్షీతా జీవలోకస్య ధర్మస్య పరిరజ్షీతా ॥  బా:కా,1. 8,9,12,13. 

శ్రీరోముడు సమస్త జీవలోకమునకు రక్షకుడు ధర్మపరిరక్షకుడు స్వధర్మ 
స్వజన పరిపాలకుడును, వేద వేదాంగ తత్త్వజ్ఞుడును, సర్వలోక ప్రియుడు, సాధువు 
యుక్తాయుక్త వివేచన శీలి, సకల సద్గుణ సంపన్నుడు అని తెలిపి అతనికి దశరధ 
మహారాజు యువరాజ్యాభిషీకము చేయనెంచుటను మొదలుకొని, అతడు రావణ 
సంహారము చేసి సీతాసమేతుడై తిరిగి అయోధ్యానగరమునకు వచ్చి పట్టూభిషిక్తుడగు 
నంతవరకు జరిగిన శ్రీరామచరిత్రను వరించి వె శ్లిపోయెను 

నారదుడు వెళ్లిపోయిన అనంతరము కొంతసేపటికి వాల్మీకి మహర్షి 
భరద్వాజుడను శిష్యుని వెంటబెట్టుకొని మాధ్యాహ్నిక క్రియలను నిర్వర్తించుటకు తమసా 
నదికీ వెళ్లెను ఆనదీ పరిసరవటలందుం వ్యాపించి యున్న అరణ్యము, 
నయసానందకరముగ నుండెను. వాల్మీకి తన చేతిలోని కమండలమును నదీతీర మున 
నుంచి ఆ అరణ్యశోభను తిలకించుచు ఇటు నటు తిరగసోగిను అట్టి సమయమున 
ఒక చోట విడివడక రతిశూచకమగు మధురకూజిత మొనరించు క్రౌంచ ద్వంద్వమును 
చూచెను అపుడొక కరినాత్ముడగు నిషాదుడు కరుణలేక అధర్మమని తలంచక సుఖముగ 
చరించు ఆపక్షి మిధునములోవి మగపక్షిని ఆ మహర్షి చూచుచుండగనే బాణముతో 
కొట్టెను అది చూచుచుండగనే (ప్రాణములు విడచెను 

యిట్లు మగ పత్నీ (ప్రాణములు విడచుటను చూచి ఆడపక్షి మిక్కిలి కరుణ 
స్వరమున కూసెను ఆపశ్షీయొక్క కరుణ స్వరమును విని ధర్మాత్ముడైన వాల్మీకి 


రామాయణం - పాత్రల ఆదర్శం 

వుహర్షియొక్క హృదయము కరిగిపోయెను యిట్టే దారుణమైన దృశ్యమును 
చూచుటచే జాలికలిగి శోకము ఉప్పాంగగ అ(ప్రయత్నముగ అతని నోటినుండి 
ఛందోబద్ధమైన ఈ క్రింది వాక్కు వెలువడెను 

మా విషాద ్రతిష్థాంత్వ వుగముశ్శాళ్వతీప్స్పమూ: | 

యతత్రౌాంచ మిథునాదేక వమువధీః కావుమోహితవ్‌ం ॥ 

బాల.కా 2-15 

ఓ నిషాదుడా! (క్రౌంచ మిధునము నుండి కామమోహితమైన మగపజ్షిని 
వధించితివి కావున నీవు చిరకాలము (ప్రతిష్టను పొందకుందువుగాక! అని 
నిషోదుని శపించు ఆవచనములు తననోట ఎందుకు వెలువడినవని చింతించుచు 
శిష్యుని చూచి పాదబద్దము అత్షర సమము, తం(త్రీలయ సమన్వితములైన ఈ 
వచనముల సముదాయము శ్లోక మగును అని పలికెను శిష్యుడందుకు సమ్మతించెను 
తరువాత తవుసా నదిలో స్నానము చేసి శ్లోకోత్పత్తి రూపమగు ఆవిషయమునే 
తలంచుచు ఆశ్రమమునకు పోయెను. 

అక్కడ లోకకర్తయగు బ్రహ్మదేవుడతని ఆశ్రమమునకు వచ్చెను. అతనిరాకకు 
సం(భ్రమాళ్ళర్యములు చెంది వాల్మీకి లేచి ప్రాంజలిఘటించి అర్హ్య పాద్య ఆసనాదులచే 
అతనిని సంప్రీతుని చేసి ఉచితాసనమున కూర్చుండ బెట్టి తానును తన ఆసనమున 
కూర్చుండెను తమసా నదీతీరమున జరిగిన సంఘటనను గూర్చి ఆలోచించుచు మాటి 
మాటికి మనసులో దుఃఖించసోగెను దానిని చూచి బ్రహ్మ నవ్వుచు యిట్లనెను 

ఓ వుహర్షీ! నీచేత నిబద్దవైన ఆ ఛందము శ్లోకవేంగాని, 
పదసముదాయముగాని లేక శాపమోకాదు నీవు విచారింపకుము ఛందోమయమగు 
అవాక్కు నా సంకల్పము ననుసరించియే నీ ముఖము నుండి వెలువడినది అంతేగాని 
అతర్కికముగ సంభవించినదిగాదు కావున ఓ మునిగ్రేష్టా! 

రామస్య చరితం సర్వం కురు త్వమ్బుషి సత్తవు | 

ధర్మాత్మనో గుణవతో లోకే రావుస్య ధీమతః ॥ బాకా 2-32. 

నీవు ధర్మాత్ముడగు శ్రీరాముని చరిత్రమును నారదుని వలన ముందు వినిన 
వృత్తాంతము నాధారముగ చేసుకొని రామాయణమును రచింపుము నా అనుగ్రహము 
వలన అతని వృత్తాంతమంతయు నీకు స్పష్టముగ తెలియగలదు 

నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి । 

కురు రావుకధాం పుణ్యాం శోకబద్దాం వునోరమామ్‌ ॥ 


బాల.కా.2-36. 
ర్‌ 


రామాయణం - పాత్రల ఆదర్శం 
నీవు రచించ బోవు కావ్యవున ఏవిషయువుు అసత్యవుగాని, 
దోషయుక్తముగాని కానేరదు కావున నీవు శ్లోకబద్దమైన పాపములు పోగొట్టి 
ఆనందమును కలిగించు రామకధను రచింపుము 
ఈ విధముగ బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపింపబడి భగవాన్‌ వాల్మీకి 'మా నిషాద 
ప్రతిష్ణాంత్వం' అనుశ్ళోకము ననుసరించి లౌకిక ఛందము నందు శ్రీరామ చరిత్రను 
రచించెను 


క్ల 


రామాయణం - పాత్రల ఆదర్శం 


రావాయణ (ప్రాళస్త గ్ట్‌ము 


రావాయణవలట భారతదేశీయ కావ్యవలు అందలి కధతోడనాు, 
పాత్రలతోడను అంతో ఇంతో పరిచయములేని భారతీయు లెవ్వరు ఉండరు వాల్మీకి 
రామాయణమునకు లోకమున ప్రశస్తి కల్లుటకు అది అవతార పురుషుడగు శ్రీరాముని 
చరిత్రయగుటయు, దానిని ఆదికవి రచించుటయు మాత్రమేగాక మరికొన్ని యితర 
కారణములు కూడ యున్నవి 


కావ్యం యళసే౬ర్ధకృతే వ్యవహార విధేశివేతరత్షతయే | 
సత్యఃపర నివృతయే కాంతా సమ్మితతయోపదేశయుజే ॥ 
కావ్య(ప్రకాళవు 

పూర్వలాక్షణికులు కావ్యవు యశోధనవలలు కూర్చున నియు, 
వ్యవహారవేత్త్రతను గల్గించుననియు, అమంగళమును నాశనము చేయుననియు, సద్యఃపర 
నిర్వృతి నాపాదించుననియు, కాంతా సమ్మితత్వముచే సదుపదేశము నొసంగుననియు, 
త[త్ర్రయోజనములను మాత్రమే చెప్పియున్నారు ఇతర కావ్యములు వీనిలో కొన్ని 
'ప్రయోజనవలలను మాత్రమే సవుకూర్చజాలును అన్ని(ప్రటెగాజనములను 
సమకూర్చ గలుగునది శ్రీమద్రామాయణ మొక్కటియే దీనిని పరించిన సర్వ 
వ్యవహారవేత్త యగుననుటలో సందేహములేదు యిప్పుటికిని క్లేశ అవుంగళ 
పరిహారమునకు భారతీయులు సామాన్యముగ 'శ్రీమద్రామాయణమును, విశేషముగ 
సుందర కాండమును పారాయణము చేయుదురు మరియు దీనిలోని (ప్రతి కాండము 
నందును ఉపదేశ రత్నములు కలవు 

రామాయణ మహాభారతాలు మానవజీవితాన్ని ప్రభావితం చేసినట్లుగా 
మరేగ్రంధం చేయలేదని జవహర్‌లాల్‌ నెహ్రూ తాను రచించిన ‘The Discovery of 
India' అనే పుస్తకంలో యిలా పేర్కొన్నాడు 

[do not know of any books any where which have excercised 
such a continuous and pervasive influence on the mass mind as these 
two (Ramayana and Maha Bharata) dating back to a remote antiquity 
they are still a living rorce, in the life of the Indian people not in the 
original Sanskrit except for a few intellectuals but in translations and 


Adaptations and 1౧ those innumerable ways in which tradition and leg- 
end spread and become a part of the texture of a people's life 


7 





రామాయణం - వా[త్రల ఆదర్శం 
మరియు Winternitz అనుపాశ్చాత్య పండితుడు రామాయణమును గూర్చి 
చెప్పుచు-- రామాయణవుయొక్క కాంతులు ఒక్క భారతదేశవుుననేగాక 
ఖండాంతరములకు కూడా వ్యాపించినవి 


"ltis a true popular epic likes the Maha Bharata and has become 
the wealth of the whole nation Scarcely has any other poem 1౧ the 
range of whole literature influenced the poetry and the life of the people 
for centuries It has been kept alive for more than twenty centunes and 
continues to live People of all grades and classes, high and low, princes 
and peasants, merchants and artisans, princesses and shepherdesses 


all are familiar with the characters and story of the great epic." అని 
చెప్పినాడు ఇతడు చెప్పిన దానిలో అతిశయోక్తి యిసుమంతయులేదు 

భగవాన్‌ వాల్మీకి తన రామాయణం ద్వారా గృహస్థాశ్రమ (ప్రాశస్త్యమును 
నిరూపించుటతో పాటుగ అందలి మాధుర్యమును పారకులకు తెలియజేస్తూ అట్టి 
ఆశ్రమ సాఫల్యమునకు సంపూర్ణవుగు అనుశాసన పొలనము ఎట్టా ఆవళ్యకమో 
నిరూపించి అట్టి అనుశాసనమునకు కట్టుబడినవాడు ఎట్టి కష్టవుులనైనను 
అధిగమించగలడని చక్కగ నిరూపీంచినాడు 

గృహస్టాశ్రమమును ఒక రధముతో పోల్చిన, అందు భార్యా భర్తలిరువురును 
ఆరధమును లాగు గుజ్జుముల వంటివారు ధర్మము ఆరధమును నడుపు సారధి, 
అర్షకామమయవముగు సంసారము దాని మార్గము, మోత్షము గమ్యుస్తానము ఈ 
విషయమును భగవాన్‌ వాల్మీకి రామాయణమున వివరించినాడు 

సవరాజము, వ్యక్తి, రాజు, కుటుంబము అందలి సభ్యులు వారికి 
పరస్పరముండవలసిన సంబంధ బాంధవ్యములు, వారు పరిపాలింపవలసిన 
సామాజిక ధార్మిక కర్తవ్యములు మొదలగునవి చక్కగ నిరూపించి వారివుధ్య 
సంఘర్షణము లేకుండుట విశ్వశాంతికి దోహదము చేయునని రామాయణమున చక్కగ 
(ప్రతిపాదితమైనది 

మానవుడు భౌతిక ఆధ్యాత్మిక అభ్యుదయములను సాధింపవలెననిన 
ఇం(దియ జయము ఆవశ్యకము కావు క్రోధాదులను అదుపులో పెట్టక వానిని 
ఉచితస్టానమున (ప్రయోగింపక ఇంద్రియములకు వశుడై, చరించువాడు ఎంత 
ఐశ్వర్యవంతుడైనను అభ్యుదయములకు దూరమై తప్పక నశించును అని వాల్మీకి 
మహర్షి తన రామాయణం ద్వారా తెలియజేశాడు 


ధర్మాదర్హః (ప్రభవతి ధర్మాత్రభవతే సుఖవ్‌ | 
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్‌ ॥ 
8 


రామాయణం పాత్రల ఆదర్శం 

ఆత్మానః నియమై స్తెస్తెః కర్మయిత్వా (ప్రయత్నతః । 

ప్రాప్యతే నిపుణ్లౌ ర్టర్మో న సుఖాల్లభ్యతే సుఖమ్‌ ॥ ఆర కా 9 31-32. 
అట్టే ధర్మపాలనమున అర్థకాము 'ప్రాప్తీ కలుగు ననియు ధర్మమునకు అసాధ్యము 
ఏదియును లేదనియును, ధర్మము సర్వసుఖ వమూలమనియును ఈ ప్రపంచ 
వుంతయభఘను ధర్మసార భూత వునియును అట్టీ ధర్మవలును ఆచరించుట 
కష్టసాధ్యమైనను మానవునకభ్యుదయ హేతువగుటచే ధర్మమార్గమును మేధావులందరు 
అనుసరించి మానవ జన్మను సార్దక మొనరించుకొనవలెనని ఈ రామాయణము ద్వారా 
తెలియజేశాడు 

వాల్మీకి రామాయణమునందు ధ్వని రూపముగ మనకు అందించెడి 
సందేశము దీని విశ్వజనీనతను కలిగించు చున్నది కేవలము రామ రావణుల పాత్రలు 
వూ(త్రవేం కాదు అనేక పాత్రలు వునకు సందేశము నిచ్చుచున్నవి వునకు 
రామలత్మణులవలె సోదరులు కలసి ఉండవలెనని వాచ్యముగ ఎచటను లేదుగాని 
ధ్వనిరూపమున మనకు తెలియుచునే యున్నది కొడుకు అడవికి పోగా మరణించెడి 
తండ్రి తల్లిమాటచే సం[క్రమించెడి రాజ్యమును ఆశే తీసికొనక మరల అర్పించెడి 
భరతుని వంటి సోదరుడు, రాజవంశమున జన్మించి భర్తతో పాటు అడవులకేగి 
అడవులలోనే సౌఖ్యమును వెదుకు కొని శత్రువు బెదిరింపులకు లొంగక, భర్తవలన 
విడుదలకు ఎదురు చూచెడి భార్య మనకు లోకమున కానరారు అన్న చేసిన తప్పులను 
ఎత్తి చూపీ చివరకు ఒక కట్టుబాటుతో శక్తికిమించి యుద్రము చేసి ప్రాణములు విడిచిన 
కుంభకర్ణుడు, తండ్రియాజ్ఞను తప్పైనను శిరసావహించి (ప్రాణములను వదలినట్టి 
కొడుకైన ఇంద్రజిత్తు, సోదరుడు ఎంత గొప్పవాడైనను వాడు చేసిన తప్పును చాటి 
చెప్పి వినకున్నచో వదలి, గుణజ్యేష్టుడైన రామునివంటి వానిని ఆశ్రయించుటకు జంకని 
విభీషణుని వంటివాడు, వునకు లోకమున కానరారు శూర్పుణఖలున్నారు, 
తారలున్నారు, రువులున్నారు, అంగదులున్నారు వీరందరు చేసిన ఉపదేశము 
వారినడతలలో మనకు వ్యక్తమగు చున్నది లక్ష్మణ, హనుమత్‌, సు(గ్రీవుల, సేవా 
సహకారములలో వైవిధ్యము, విశ్వామిత్ర జటాయు, ్రభృతులలో స్వభావ భేదము 
వీటన్నిటినీ గమనించినచో ఇది సంపూర్ణ మానవకోటి జీవితమునకు అన్ని కాలములకు 
అవసరమైన ఉపదేశము లివ్వగలవి 

ఇది బృహత్‌ కావ్యము కధకు సంబంధ మైన అవాంతర కధలు తవు 
పరిమితిని దాటక కవియొక్క నిర్మాణ దక్షతను, నిగ్రహమును, తెలుపు చున్నవి 
తర్వాత తరముల వారికి సందేశము నిచ్చు చున్నది యింతటి మహాకావ్యత్వం గల 
రామాయణం తరువాత వచ్చిన కవులకు నై ఆధారభూతమైనది 


రామాయిణం - పాత్రల ఆదర్శం 

వాల్మికి ఉత్తరకాండమున రామాయణము యొక్క వైశిష్ట్యమును గూర్చి 
యిట్టు చెప్పియున్నాడు 

ఏతావదేతదాఖ్యానం సోత్తరం బ్రహ్మపూబితవ్‌ | 

రామాయణ మితిఖ్యాతం ముఖ్యం వాల్మీకి నాకృతమ్‌ ॥ 

తతో దేవాః సగంధర్వాః సిద్దాళ్ళ పరవముర్షయః । 

నిత్యం శృ్ళణ్వంతి సంహృష్ట్రాః కావ్యం రామాయణం దివి ॥ 

యిద మాఖ్యాన మాయుష్యం సౌభాగ్యం పాపనాశనవ్‌ం | 

రామాయణం వేద సనుం (శ్రాద్దేషు శ్రావయేద్భుధః i 

అపుత్రోలభతే పుత్రం అధనో లభతే ధనం । 

సర్వపాపైః ప్రముచ్యేత పాదపప్యస్య యః పరేత్‌ ॥ 

ఏతదాఖ్యాన మాయుష్యం పఠన్‌ రామాయణం నరః | 

సపుత్రపొ(త్రో లోకే౭_ప్మిన్‌ ప్రేత్య చేహ మహీయతే ॥ 

ఉకా.111 13-5,8. 

ఈ రామాయణము బ్రహ్మచే పూజింపదగినది ఇది భగవత్సంబంధమైనది 
కావున దీనిని దేవతలు, గంధర్వులు, మునులు స్వర్గము నందును సర్వదా సంతోషముతో 
వినుచుందురు ఈ రామాయణ కథను చదివిన వారికి ఆయుష్టు వృద్ది చెందును 
పాపమును నశింపచేయును సౌభాగ్యమును యిచ్చును ఇది వేదముతో సమానమైనది. 
శ్రాద్రకాలమునందు వినదగినది పాదమా(త్రమైనా పరించినచో సంతానము లేనివారికి 
సంతానము కలుగును ధనము లేని వారికి ధనము కలుగును సమస్త పాపములు సమసి 
పోవును రామాయణము పరించువాడు కొడుకులతో, మనుమలతో, సంపదలతో 
కూడి సుఖపడును అంత్యమున వైకుంఠమున శాశ్వతమైన సుఖమును పొందును 

ఇంతటీ వైశిష్ట్రమున్నది కనుకనే రామాయణమును గూర్చి బ్రహ్మదేవుడు 
యిట్లు చెప్పినాడు 

యావత్ట్రా స్యంతి గిరయః సరితళ్ళ మహీతలే | 

తావద్రామాయణ కథా లోకేషు (ప్రచరిష్యతి ॥ బాల కా 2-37. 

ఈ భూతలము పై ఎంతకాలము కొండలు నిలచి యుండునో, ఎంతకాలము 
నదులు(ప్రవహించునో అంతవరకు ఈ రామాయణ కధ లోకమున (ప్రచారములో 
నుండగలదు, 


నన 


10 


రామాయణం - పాత్రల ఆదర్శం 


వాల్మీకి శుచి వర్తనుడు తసోనిధి బ్రహ్మనిష్టుడు వాల్మీకి ఆశ్రమం గంగానది 
సమీపంలో తవుసా నదీ తీరంలో యున్నదని చెప్పబడినది వుహాత్ముల 
జన్మవృత్తాంతము కాలక్రమమున నత్యద్భుతముగా పరిణమించుట సకల సారస్వత 
సిద్దము ఈ వాల్మీకిదియు నట్టిదే వాల్మీకి శబ్దమునకు '' వల్మీకస్యాపత్యం'' వల్మీకము 
కొడుకనియు, “వల్మీకాద్భహిరాగతః' వల్మీకమునుండి బయటకు వచ్చినాడనియు 
వ్యుత్సత్తులు గలవు యిందు రెండవ దానిని గూర్చి పద్మ పురాణ మిట్లు చెప్పు చున్నది 

ఒక కిరాతకుడు మహర్షుల ఉపదేశమును బట్టి రామనామము జపించుచు 
ఒక వనమునందు అటే చిరకాలముండగా అతని దేహము చుట్టు చెదలు పుట్టు పెట్టినది 
ఆ పుట్టలో అతడట్లే తారకనామము జపించు చుండ ఒకనాడచటికి సప్తమహర్షులు 
వచ్చి కిరాతా! అని పిలిచిరి ఆ కేక విని యతడు పుట్టను చీల్చుకొని బయటకువచ్చి 
వాల్మీకియనుపేర బ్రహ్మతేజ సంపన్నుడైన బుషియై ప్రఖ్యాతి గాంచెను ఇది యిట్టుండ 
వల్మీకుడనునొకముని నొకప్పుడు రేత స్టలనము కాగా దానిని ఒక సర్పాంగన 
'మ్రిరొననియు, అది గర్భము దాల్చి మగశిశువును గనెననియు ఆ ఎల్లవాడే వల్మీకుని 
పుత్రుడుగా వాల్మీకి యన్న పేరుగాంచెననియు స్కాంద పురాణము చెప్పుచున్నది 

ఇతడు తపస్సు చేసిన స్థలవుందు పుట్టలు పెరిగియుండెను తపో 
దీక్లానంతరమితడు ఆ పుట్టులనడువు నుండి బయటికి వచ్చుటగని వారితనిని 
వాల్మీకియని పిలిచి యుందురని మనమొక విధముగా పద్మపురాణ సం|(ప్రదాయమును 
సమర్దించుకొనవచ్చును గాని వల్మీకముని కొడుకని భావించుటయే సముచితము 

వురియు వాల్మీకి మొదట కిరాతకుడనియు దారులు కొట్టి దొంగగా 
జీవించేవాడని హరాత్తుగా ఒకానొక సంఘటన వలన అతని హృదయంలో మార్చు 
వచ్చిందని ఐతిహ్యం ఆధ్యాత్మరామాయణంలో వాల్మీకి మొదట (బ్రాహ్మణుడేగాని 
కిరాతులతో కలిసి పోయి శూ |ద్రక స్త్రీని వివాహమాడి సంతానాన్ని పొందాడని, దొంగగా 
జీవిస్తుండగా సప్తర్షుల వలన అతనిలోమార్చు వచ్చిందని చెప్పబడింది 

ప్రాచీన కాలంలో భారతదేశపు తూర్పు సముద్ర తీరభాగవుంతా చోళ 


మండలంగా పేర్కునబడినది (బ్రిటీష్‌ కాలంలో అది కోరమండలంగా మారింది 
11 


రామాయణం - పాత్రల ఆదర్శం 

ఈ సముద్రతీర (ప్రాంతవాసులను చోళులని అనేవారు చోళ శబ్దమే సంస్కృతంలో 
చోర శబ్దంగా మారింది చోళులు దారులు కొట్టి నివసించేవారని ఈ అర్హ పరిణామము 
వల్ల తెలియుచున్నది వాల్మీకి చోళ జాతికి చెందిన వాడు కాబట్టి అతడు 
పూర్వాశ్రమంలో దోపిడి కాడని కధ (ప్రచారంలోకి వచ్చిందేమో చెప్పలేము 

రామాయణాను సారంగా వాల్మీకి ఆశ్రమం గంగానది సమీపంలో తమసా నది 
తీరంలో ఉండినది కాని అతని ఆశ్రమం గంగానదికాక ఇప్పటి బుందేల్‌ఖండ్‌లోని 
బందా జిల్లాలో అలహాబాదు సమీపంలో యమునా నదీ తీరంలో ఒకపర్వతం మీద 
వుండేదని కొందరు అభి'ప్రాయపడుచున్నారు ఇదే చిత్రకూట మనియు చెప్పబడింది. 
ఒకవేళ ఇది నిజమైనచో వాల్మీకి ఆశ్రమం అయోధ్యా సమీపంలోనే వుండేది కాని 
వాల్మీకి రామాయణంలో పేర్కొన్న స్టలాలను జాతుల పేర్లను బట్టీ అతనికి 
భారతదేశంలో పశ్చిమ (ప్రాంతాలతో గాక తూర్పు ఈశాన్య ప్రాంతాలతో ముఖ్యంగా 
అయోధ్య మొదలుకొని ఒరిస్సా గోదావరి ప్రాంత ప్రదేశాలతోనే పరిచయమున్నట్లు 
తెలుస్తున్నది 


ఫో 


12 


రామాయణం - పాత్రల ఆదర్శం 


ఇత్వాకువంళము నందు పేరుగాంచిన ''మను' మహర్షిచే అయోధ్యా 
పట్టణము నిర్మింపబడినది. 

అయోధ్యా వుధురావూయా కాశీ కాంచీ హ్యవన్తికా | 

పురీ ద్వారా వతీచైవ ససెతే మోత్ష్వదాయకాః ॥ 

ఇది పేరుగాంచిన మోక్షము నొసగు ఏడుపట్టణములలో ఒకటీ అకారాది 
క్రమములో ఈ పట్టణమునకు మొదటి స్థానమున్నది అట్టిపేరు గాంచిన అయోధ్యా 
పట్టణమునకు రాజు దశరధుడు ఇతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అను మువ్వురు 
భార్యలు గలరు ఇతడు వేదవేత్త, ధర్మపరుడు, త్రిలోకవిఖ్యాతుడు మరియు 
బలవంతుడు, వుహావై భవ సంపన్నుడు, (ప్రజావత్సలుడు, ఉత్తవు శాసకుడు, 
రాజనీతిజ్ఞుడు పుత్రవాత్సల్యం కలిగిన వాడు ఇతనికి శ్రీరామ, లక్ష్మణ, భరత, 
శత్రుఘ్నులను నలుగురు కుమారులు గలరు ఇట్టి దశరధుని యొక్క ఆదర్శము 
ఈ విధముగా పేర్కొనబడినది 

దశరధ మహారాజు అస్త్ర విద్యలలో మంచి నైపుణ్యముగలవాడు వ్యక్తి 
ప్రత్యక్షముగ కనబడ నప్పటికీ ధ్వనిని బట్టి బాణములు వేయుటలో సిద్దహస్తుడు 
అరణ్యములందు సంచరించు క్రూరమృగములను మనోబలముచే భుజ బలముచే 
వాడియైన ఆయుధములు (ప్రయోగించి వాటిని చంపుటలో నిపుణుడు నిజభుజ 
బలపరా(క్రమములతో వర్ణాశ్రమ ధర్మములను టకై (ప్రజలకు తగిన వ్యవస్థ 
కలుగ చేయు చుండెను 

స్వయముగ వేదాధ్యయనం చేసి బే. ౩ ములను తెలుసుకొనెను ప్రజా 
సంక్షేమమునకై యజ్ఞయాగాదులను చేయుచు చెణువులను త్రవ్వించుచు, తోటలను 
పెంచుటలో ఆసక్తిని చూపించు చుండెను ఇతడు రాజర్షి రాజులకును బుషులకును 
ఇతడు ఆదర్శ ప్రాయుడు ముల్గోకములలో (ప్రసిద్దుడు 

యథానునుర్మవోతేజా లోకస్య ఫరిరత్షితా । 

తథా దళరథో రాజా లోకస్య షరిరశ్షీతా ॥ బాల, కా. 6.4. 

మను మహర్షి లోకమునెట్టు షరిపాలించెనో అట్టె ఇతడు అయోధ్యను 
ఫరిపాలించెను, మనువు తర్వాత కర వాడితడు. 


రామాయణం పాత్రల ఆదర్శం 

ఇట్టి దశరధ మహారాజు పరిపాలనలో (ప్రజలు సౌఖ్యముగా నుండిరి 
ధార్మికమగు మనస్సు కల్లి శాస్త్ర విషయములందు ఆసక్తి కలిగియుండిరి ప్రజలు 
తమ ధనము చేతనే సంతృప్తి పాందుచుండిరి సత్యమునే పలికెడి వారు దశరధ 
వుహారాజు పాలనలో నిరనులెవ్వరు ఉండెడివారుకారు అతని రాజ్యవుందు 
కాముకుడుగాని, ధర్మకార్యములను ఆచరించనివాడుగాని, కుటుంబసభ్యులను 
పీడించెడివాడుగాని లేకుండిరి 

కామివా న కదర్యోవా నృళంసః పురుషః క్వచిత్‌ । 

ద్రష్టుం ళక్యవుయోధ్యాయాం నా విద్వాన్నచ నాస్తికః ॥ 

(ప్రజలందరు అష్టైశ్వర్యములతో తులతూగుచుండిరి (ప్రజలందరూ 
విద్యావంతులే ఈ(ప్రకారము సకల విధముల యోగ్యమైన గుణములు దశరధ 
మహారాజు కలిగియుండెను దశరధుని యందున్న ఈ గుణములు వర్దమాన కాలమున 
నున్న పాలకులందరికీ ఆదర్శ |ప్రాయమైనవని చెప్పుట యుక్తముగా యున్నది 


దశరథుని గురుభక్తి 


గొప్పు పరాక్రవువు కలిగిన దశరధవాహారాజుకు అధికార 
శ్వింధకారమనునది ఏమాత్రము లేదు సైగా మహర్షులన్నను, గురువులన్నను, అతిధి 

అభ్యాగతులన్నను ఇతనికి ఎనలేని ప్రీతి ధార్మికుడగు ఈరాజు తనకేదైనా క్లిష్టదశ 
ఎదురైనచో తనగురువులతోను, పురోహితులతోను చర్చించెడివాడు చాలాకాలము 
సంతానము లేనందున సంతానార్జియై పుత్రకామేష్టి యాగమును చేయవలెనని 
నిశ్చయించి- - 

తతో£.(బవీత్‌ మహాతేజాః సువుం(త్రం వుం(త్రిసత్తవుమ్‌ | 

శీఘ్రమానయ మేసర్యాన్‌ గురూంస్తాన్‌ సపురోహితాన్‌ ॥ 

ప్రసిద్దులగు గురువులను, పురోహితులను ఆహ్వానించమని సుమం త్రునితో 
చెప్పెను దీనిని బట్టి అతనికి గల గురుభక్తి మనకు తెలియుచున్నది 

దశరధుడు పుత్ర సంతానార్లియై పుత్రకామేష్టి యాగమును చేయుటకు 
సమర్దుడెవరా అని ఆలోచించు చుండగ సుమంత్రుడు బుష్యశ్చంగుని వృత్తాంతమును 
తెలియచేయగ ఆసమయమున వయస్సులో తనకంటే తక్కువైనను జ్ఞానవృద్దుడైన 
ఆబుష్యశ్చంగుని ఆహ్వానించుటకు స్వయముగ అంగదేశమునకువెళ్లెను దీనిని బట్టి 
విద్వాంసుడు గురుతుల్యుడగు బుష్యశ్చంగుని ఎడ దశరధుడు ప్రదర్శించిన వైఖరి 
మనకు తెలియుచున్నది వయస్సుతో నిమిత్తం లేకుండా జ్ఞానవృద్దుని సత్కరించవలెను 
అన్న ఆదర్శము దశరధుని ద్వారా మనకు తెలియుచున్నది “యజ నిర్వహణ బాధ్యతను 

14 


రామాయణం - పాత్రల ఆదర్శం 

వశిష్టునకు అప్పగించుట వలన అతనికి తన గురువుల ఎడ గల భక్తి ఏపాటిదో 
తెలియుచున్నది 

విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్హము శ్రీరాముని అభ్యర్ణ్షించుటకై 
అయోధ్యాపట్టుణమునక్షు వచ్చి, ద్వారపాలకులతో తన రాకను దశరధునకు తెలుపమని 
కోరెను ద్వారపాలకుల మాట విన్నంతనే ఏకాగ్ర చిత్తుడై వశిష్టునితో కలసి బ్రహ్మను 
దేవేంద్రుడు ఎట్టు ఎదురేగి స్వాగతం పలుకునో అట్టు దశరధుడు విశ్వామిత్రునకు 
స్వాగతం పలికెను విశ్వామిత్రుడు దశరధునకు గురువు కాకపోయినప్పటికీ విశ్వామిత్రుని 
ఎడ తనకుగల భక్తీ భావమును |ప్రకటించుకొనెను 

వంరియు విశ్వామిత్రుడు రాముని తన వెంట పంపవుని కోరగా 
ఫుత్రవాత్సల్యముచే దశరధుడు విశ్వామిత్రుని కోరికను తిరస్కరించుటకు సిద్దపడెను 
రాముని వయస్సు మొదలగు విషయములను దృష్టిలో పెట్టుకొని అట్టు పలికెను 
కానీ, యధాభ్రమునకు విశ్వామిత్రుని కోర్కెను తిరస్కరించుటకు గాదు 

త్రిషులోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవః 1 

స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢు మృర్ణసి॥ అ బాలకా 21.7 

అంత వశిష్టుడు దశరధునితో ఓరాజా! ధార్మికుడవగు నీవు నీ ధర్మమును 
నిర్వర్తింపుము. అధర్మమును ఆచరింపకుము విశ్వామిత్రునిచే సురక్షితుడగు రాముని 
రాక్షసులు ఏమియు చేయలేరు, కాన నీవు సంశయించ వలదని చెప్పెను దశరధుడు 
కులగురువగు వశిష్టుని తిరస్కరించ లేక పోయెను 


పుత్రవాత్సల్యము 

దశరధునకు పుత్రకామేష్టి యాగము '. లక్ష్మణ, భరత శత్రుఘ్నులను 

నలుగురు కుమారులు కలిగిరి లేక లేక కళ 1న కువూరులు కావున వారిని 

అల్లారుముద్దుగా పెంచు చుండెను విశ్వామిత్రుడు యి ॥ సంరక్షణార్హము శ్రీరాముని 

తనతో పంపవలసినదని పలుకగా విశ్వామిత్రుని వాక్కులు విని క్షణకాలము మూర్చిల్లి 
అనంతరము తెప్పరిల్టుకొని, ఇట్లనెను 


ఊన షోడళ వర్దోమే రామో రాజీవ లోచనః | 
న యుద్ద యోగ్యతా మస్య పశ్యామి సహ రాక్షసైః ॥ బాలకా 20-2. 
బాలో హ్యకృత విద్యళ్ళ న చ వేత్తి బలాబలవ్‌ | 
న చాస్త్ర బల సంయుక్షో న చ యుద్ద విశారదః ॥ 
11౬ 


రామాయణం - పాత్రల ఆదర్శం 
విప్రయుక్షోహి రామేణ ముహూర్తవుపి నోత్సహే | 
జీవితుం మువిశార్జూల నరామం నేతుముర్లసి ॥ బాల కా 20-7,9 


రాముడు పదునారేళ్ళ ప్రాయము కూడా లేనివాడు రాక్షసులతో 
తలపడునట్టి శక్తివంతుడు కాడని తెలియచేసెను. అనగా చిన్నారి అయిన రాముని 
పై అతనివాత్సల్యము ఏపాటిదో తెలియుచున్నది యాగ సంరక్షణార్హము నేనే 
స్వయముగ వచ్చెదను కావున నీవు రాముని తీసికొనిపోరాదు, శ్రీరాముడు 
బాలుడు, విలువిద్యలు నేర్వనివాడు, శత్రువుల బలాబలాలు తెలుసుకో లేనట్టివాడు. 
అస్త్రబలముగాని, యుద్దకుశలతగాని ఏమా త్రము తెలియనివాడు రాముని వదలి 
ఒక్క క్షణమైనను జీవింపలేను కావున రాముని తీసికొనిపోవలదు. 


యది వా రాఘవం (బ్రహ్మన్‌ నేతు మిచ్చసి సువ్రత ! 
చతురంగసమాయుక్తం మయాచసహితంనయ॥ బా.కా 2౮-10. 


రాముని తప్పక తీసికొని పోవలెనన్నచో చతురంగబలముతో నేను కూడ 
అచ్చటికి వత్తును నన్ను కూడ అతనితో తీసికొనిపామ్ము. అని విశ్వామి(త్రుని వద్ద 
ఎరిపరివిధముల వాపోయెను దీనిని బట్టి దశరధుని పుత్రవాళ్సల్యము ఎట్టిదో తె 
లియు చున్నది. 

మరియు భరత శత్రుఘ్నులు కేకయ రాజు యుధాజిత్తు కోరికపై కేకయ 
దేశమునకు వెళ్లిరి యోగ్యులగు కుమారులు కేకయ దేశమునకు వెళ్లినందున 
దశరధుడు వారినే నిరంతరము స్మరించు చుండెను. 

సర్వ ఏవతు తసేష్టా శృత్వారః పురుషర్షభాః | 

స్వ శరీరా ద్వినిర్వ్పత్తాళ్ళత్వార ఇవ బాహవః॥ ఆయోకా.1.5 

పురుష (శ్రోష్యలగు నలుగురు కువూరులు ఆరాజుకు నాలుగు 
చేతులువంటివారు ఈ(ప్రకారము దశరధుడు తన నలుగురు పుత్రులపై ఎంతో 
వాత్సల్యము చూపుచుండెను, గుణగ్రాహికావున గుణములలో ఉత్తముడగు రామునిపై 
ఎక్కువ ప్రేమ కల్గిఉండెను లోకమున ఎవరైనను యిట్టి ప్రేమను (ప్రదర్శించుట 
సామాన్యమే, యిందు దోషములేదు ఈవిధంగా దశరధుడు చూపిన పుత్ర వాత్సల్యము 
తండ్రు అందరికీ ఆదర్శప్రాయమైనది 


16 


రామాయణం - పాత్రల ఆదర్శం 

నిరాడంబరత 

దశరధుడు జనకుని పిలుపుమేరకు సీతారాముల పెళ్లికి మిధిలానగరమునకు 

వచ్చెను. దశరధుడు సకల గుణాభిరాముడైన శ్రీరాముని తండ్రీ. జనకుడు సీతాదేవికి 

తండ్రి వీరిరువురును వివాహసందర్భమున దాత (ప్రతిగ్రహీతలు లోకమున వివాహ 

సందర్భములో |ప్రతిగ్రహీతలు ఎంతో ఆడంబరమును (ప్రదర్శించెదరు కాని దశరధుడు 

ఎట్టి ఆడంబరమును (ప్రదర్శించలేదు భోజన విషయమందును, వివాహమునకు 

పూర్వము, వివాహానంతరము |ప్రతిగ్రహీతలు ముప్పుతిప్పలు పెట్టుచుందురు. కానీ 

దశరధుడు మాత్రము ఎచ్చటైనను అట్టి పరిస్థితి కల్పించలేదు జనక మహారాజు 
దశరధునితో ఇట్లనెను. 

శ్వః (ప్రభాతే నరేం(ద్రేంద్ర నిర్వర్తయితు మర్హపి । 

యజ్ఞస్యాంతే నరశశ్రేష్ట వివాహమ్చుషి సమ్మతమ్‌ ॥ 

ఓ రాజ్రేష్యా! రేపు ఉదయముననే యజ్ఞము పూర్తి అయిన పిమ్మట 
శ్రీరామాదులు వివాహము జరిపించవలసినదని కన్యాదాతగా జనకుడు అడీగెను. 
ఆసమయమున దశరధుడు జనకునితో-- 

ప్రతిగ్రహోదాతృవళః శ్రుతవే తన్మయా పురా | 

యథా వత్యసి ధర్మజ్ఞ తత్కరిష్యా మహేవయమ్‌ ॥ బా.కా.69-14. 

ధర్మజ్ఞుడా! కన్యాస్వీకారము ఎప్పుడును దాతయధీనమని పూర్వము చేప్పగా 
వింటిని ఈవివాహ సమయములో నీవు ఎట్టు చెప్పెదవో అట్లే మేము ఆచరించెదమని 
వరుని తండ్రిగా పలుకుట ఎంతో ఆళ్ళర్యకరముగా ఆదర్శముగనున్నది 

(ప్రజాస్వామ్య ప్రియత్వం 

దశరధుడు (ప్రజాస్వామ్యమును పాటించుటలో మేటిరపైనవాడు దశరధుడు 

రాజు అయినప్పటికీ నియంతృత్వంగలవాడు కాడు. బుద్దిమంతుడైనప్పటికి స్వయముగ 
నిర్ణయములు చేసి (ప్రజలపైరుద్దెడివాడు కాడు పుత్రకామేస్టియాగము మొదలుకొని 
రాముని పట్టాభిషేకం నిర్ణయం వరకు అతడు ఏమా[త్రము సొంత నిర్ణయములు 
తీసికొనక మహర్షుల, సామంతుల, (ప్రజల నిర్ణయములు గ్రైకొనియే కార్యములు 
ఆరంభించు చుండెను. రాజుల కాలములో యిట్టి ప్రజాస్వామ్యమును నెలకొల్పుటలో 
దశరధుడు ఆదర్శప్రాయుడనుటలో ఎట్టి సంళయములేదు మూర్తీభవించిన 
(ప్రజాస్వామ్యభావము కలవాడు దశరథుడు దశరధునకు చాలా కాలము వరకు 
సంతానము కలుగలేదు సంతానము కొరకు పుత్రకామేష్టి యాగము చేయవలసినదని 
సువుం(త్రుడు తెలియుజోసెను అయితే సువుం(త్రుని మాటనే (పధానముగ 


తీసికొనలేదు 
17 


రామాయణం - పాత్రల ఆదర్శం 

సువుంత్రుని మాటలు విని అతనితో (ప్రసిట్దులగం ఎం“ గంలువ్రులను 
పురోహితులను తోడ్కొని రావలసినదని ఆదేశించెను వారి నాహ్వానించి వారి ముందర 
సంతానార్థమై శాస్త్రములు నిర్దేశించిన (ప్రకారము ఏ యాగములు చేయవలెనో దానినెట్టు 
నిర్వహించవలెనో అందుకు కావలసిన ఉపాయమేదో ఆలోచింపవలసినదని కోరి, వారు 
సూచించిన ప్రకారము యాగము నిర్వర్తించెను 

విదేహరాజగు జనకుని తరపున వచ్చిన దూతల సందేశమును విని మిగుల 
సంతోషముతో దశరధుడు వశిష్పునితోను, వామదేవాది మంత్రులతో- - 

దృష్ట వీర్యస్తు కాకుత్చో జనకేన మహాత్మనా | 

సం(ప్రదానం సుతాయాస్తు రాఘవేకర్తుమిచ్చతి ॥  _ బా.కా 68-16. 

ఆర్యులారా! జనకుడు రాముని పరాక్రమమును చూచి తనకుమార్తె నిచ్చి 
పెండ్లి చేయుటకు సిద్దపడినాడు ఇది మీకిష్ట్రమైతే మనము జనకుని పట్టణమునకు 
పోవుదము అని పలికెను దశరధుని కుమారిని యొక్క వివాహమిది కుమారుని 
వివాహవిషయములో స్వయముగ నిర్ణయం తీసుకొనవచ్చును కాని స్వయముగ నిర్ణయం 
తీసుకొనలేదు దశరధుడు తాను ఏపనిని చేసినను తన పురోహితులకు, మంత్రులకు 
తెలిపియే చేయుచుండెను మీకు సమ్మతి అయితేనే జనకుని నగరమునకు 'వెళ్లైదమని 
వారితో చెప్పెను పురోహితులు, మంత్రులు ప్రజాప్రతినిధులతో సమానము దీనిని 
బట్టి అతడు ఉత్తమ ప్రజాస్వామ్యమునకు కూడ మంచి ఆదర్శవంతుడని మనకు 
తెలియుచున్నది 

దశరధుడు శ్రీరామునికి పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించుకొనెను 
నిశ్ళ్చయించినదే తడవుగా వివిధ దేశ రాజులందరినీ అయోధ్యకు రప్పించెను అందరూ 
వచ్చిన తరువాత నిండు కొలువులో దశరధుడు, ఇట్టు పలికెను 

(ప్రాప్య వర్షపహగస్రాణి బహూన్యాయూంషి జీవతః । 

జీర్లస్యాస్య శరీరస్య విశ్రాంతి మభిరోచయే ॥ 

సోజ హం విశ్రావు మిచ్చామి పుత్రం కృత్వా (ప్రజాహితే | 

సన్నికృష్టాని వాం సర్వానను మాన్య ద్విజర్షభాన్‌ ॥ 

అనుజాతో హి మాం సర్వైః గుణైః (శ్రేషో వమాత్మజః | 

పురంధర సమోవీర్యే రామః పరపురంజయః ॥ 

తం చంద్రమివపుష్యేణ యుక్తం ధర్మభృతాం వరమ్‌ ! 

యౌవ రాజ్యేనియోక్తాస్మీ ప్రీతః పురుష పుంగవవ్‌ం ॥ 

రాజప్రభావ జాష్టాం చ దుర్వహా ముజితేం(ద్రియైః । 

పరి(శ్రాంతోస్మిలోకస్య గుర్వీధర్మధురం వహన్‌ ॥  అకా2 8-12 

18 


రామాయణం - పాత్రల ఆదర్శం 

సభాసదులారా! నేను చాలా కాలమునుండి రాజ్యభారమును వహించి 
వృద్ధాప్యముచే అలసిపోయాను. అందువలన నాగుణములు పోలిన గుణములు గలవాడు, 
ధార్మికులలో ఉత్తముడు, నర శ్రేష్టుడు పుష్యమీ నక్షత్రముతో కూడి చం(ద్రునివలె 
(ప్రకాశించు నట్టి రాముని యౌవరాజ్యాభిషిక్తునిగావింప నిశ్ళయించినాను 

నేను చక్కగ ఆలోచించి ఈన్నిర్ణయము స్వీకరించితినని మీరు భావించినచో 
మీరీ అభిషేకమునకు అనువుతించుడు అని పలికెను రావుపట్టా భిషేకవుు 
హితకరవ్వైనది ఇంతకంటే హితకరమైెన విషయము ఏథైనా యున్నచో 
తెలియచేయగలరు ఎందువలననగా మధ్యస్తుల ఆలోచన, ఉభయపక్షముల ఆలోచన 
వాదోపవాదములచే నిర్దుష్టమై మిక్కిలి ప్రయోజనమైనట్టిదని పలికెను 

ఇచ్చట దళరధుడు రాజు ఆయన ఏమైనను చేయవచ్చును కాని 
(ప్రజాహీతమును దృష్టయందుంచుకున్నవాడు కావున తొనే స్వయముగ ఆలోచన చేయక 
అచటకు వచ్చిన రాజులు (ప్రజలు మొదలగు వారి అభిప్రాయములను అడిగెను రాజు 
అడిగినతోడనే రాజులు (ప్రజలు అందరును దశరధుని మాటను అంగీకరించి తమ 
హర్షమును (ప్రకటించిరి ఇది దశరధుని ఉత్తమ (ప్రజాస్వామ్యుమునకు అద్దం 
పడుతున్నది 

ఈ ప్రకారము పుత్రకామేష్టి యాగము మొదలుకొని రాముని పట్టాభిషేకము 
వరకు దశరధుడు చూపించిన (ప్రజాస్వామ్యత పాలకులకు, రాజులకు, ప్రజలకు 
అందరికి ఆదర్శ(ప్రాయుముగనున్నది విశేషించి (ప్రజాస్వావ్యయుతమైన వున 
భారతదేశమునకు దశరధునికి యున్న ఈ గుణములు మిక్కిలి అనుకరణీయమైనవి 


xX 


19 


రామాయణం - పాత్రల ఆదర్శం 


(జనకుడు | 


హ్రస్వరోముని కుమారుడు జనకుడు. ఇతడు మిధిలాధిపతి ధర్మశీలుడు 
యజ్ఞవనట చేయుటకు భూమిని శోధించు చుండగ నాగటి చాలునందు సీత 
ఆవిర్భవించెను. సీత అయోనిజ అయినప్పటికీ తన కన్న కూతురు వలె పెంచి పెద్ద 
చేసెను. జనకుడు వుహాశాంతవమూర్తి. కాని ఏమాత్రం అసవుర్జ్చుడు కాడు 
ధీరోధాత్తుడు భగవద్గీత జనకుని కర్మయోగిగా చెప్పుంది. 

కర్మణైనహి సంసిద్ది మాష్ట్రితా జనకొదయః | భగవర్గీత 3-20 

ఎవరిని పేరెత్తి ఉదహరించని వాసుదేవుడు జనకుని స్మరించి కర్మ సిద్దునిగ 
పేర్కొన్నాడు. జనకుడు ధార్మికుడు. తత్త (వేత్త, రాజర్షి ఎన్నో యజ్ఞయాగాదులు చేసినట్టి 
నిష్టాగరిష్టుడు. మునులన్న ఎంతో (శ్రద్దా భక్తులు గలవాడు సంప్రదాయములను 
పాటించుటలోను తనపని తాను చేయుటలోను యితనికి మించిన వారు లేరు యిట్టి 
గుణగణములు కల జనకుడు ఎంతో ఆదర్శ[ప్రాయుడై లోకమున కీర్తి నొందెను 


జనకుని భక్తి 


బహూనీహ సహస్రాణి హాహా దేశళనివాసివామ్‌ | 

(లాహ్మణానోం మహో భాగ వేదాధ్యయన శాలినామీ ॥  బా.కా.50-3. 

జనకుడు యజ్ఞయాగాదులు నిర్వహించుటలో దిట్ట జనకమహారాజు 
దేశమున వేదాధ్యయనముతో (ప్రకాశించునట్టి వివిధ దేశములకు చెందిన అనేక వేల 
మంది బ్రాహ్మణులకు నివాసమేర్చరచెను. 

విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలసి మిధిలానగరమునకు వచ్చినాడను 
విషయమును తెలుసుకొని తన పురోహితుడగు శతానందుని ముందుంచుకొని 
వినయువిధేయతలతో విశ్వావింత్రంని ఆహ్వానించెను. బుత్విజులతోను, 
పురోహితులతోను, విశ్వామిత్రునికి స్వాగతం పలకి ఆసనం అలంకరించవలసినదని 
కోరెను 

అద్య యజ్ఞపమృద్దిర్మే సఫలాః దైవత్తెః కృతా | 

అద్య యజ్ఞ ఫలం (ప్రాప్తం భగవడ్డర్శనాన్మయా ॥ బాకా 50-13. 

విశ్వామిత్రుని ఆగమమునకు ఎంతో సంతోషపడి అతనితో మహార్టీ! ఈనాడు 
నాయజ్ఞమునకు సమగ్రత కల్గినది ఆ సమృద్దిని దేవతలిప్పుడు సఫలము గావించిరి, 
భగవంతుడగు నీదర్శనము చే నాకిప్పుడు యజ్ఞ ఫలము కలిగినది 

20 


రామాయణం - పాత్రల ఆదర్శం. 

ధన్యో౭._స్మ ్యనుగృహీతోస్మి యస్యమవేం ముని పుంగవ । 

యజ్ఞోప సదనం (బ్రహ్మన్‌ ప్రాప్తోలిసి మునిభిస్సహ ॥ 

ద్వాదశాహంతు |బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః | 

తతో భాగార్హినో దేవాన్‌ [ద్రష్టు మర్హసి కౌశిక ॥ బాకా 50-15,16 

మీరు మునులతో కూడి నాయజ్ఞసదనమునకు వచ్చితిరి నేను ధన్యుడనైతిని 
ఈ యాగము పూర్తి అగుటకు పండ్రెండు దినములు పట్టును అంతవరకు మీరిచటనే 
యుండి యజ్ఞ భాగములను కోరివచ్చు దేవతలను చూడవలసినది అని అంజలి 
ఘటించి విశ్వామిత్రునికి నమస్కరించెను 

ఈ (ప్రకారము మహర్షులంటే అతనికి ఎంత ప్రీతియో తెలియు చున్నది 
ఈ గుణము, ధార్మిక బుద్ది గలిగిన అందరికీ ఆదర్శ ప్రాయముగా తోచుచున్నది 


జనకుని సోదర (ప్రేవు 


జనకుని తండ్రి హ్రస్వరోముడు ఆ (హస్వరోమునకు ఇద్దరు కుమారులు 
ఇద్దరిలో పెద్ద వాడు జనకుడు రెండవ వాడు మంచి బలపరాక్రవుములు గల 
కుశధ్వజుడు, జనకుని మాటలలో చెప్పవలెనన్న -- 

వృద్దే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్‌ । 

(భ్రాతరం దేవ సంకాశం స్నేహాత్‌ పళ్యన్‌ కుశధ్వజమ్‌ ॥ 

బా కా 70-15 

కుశధ్వజుడు దేవునితో సమానమైనట్టిపాడు మహా(ప్రతాపశాలి, మహో 
ధార్మికుడని తెలయుచున్నది. కావున తండ్రి మరణానంతరము కుశధ్వజుని ప్రేమతో 
చూచుకొనుచు ధర్మముతో రాజ్య భారమును స్వీకరించెను 

ఒకసారి సుధన్వుడను రాజు అత్యుత్తమమగు శివ ధనస్సును, పద్మముల 
వంటి కన్నులు గల సీతా దేవిని తనకు యివ్వమని దూతలను జనకుని వద్దకు పంపెను, 
జనకుడు అందుకు నిరాకరించుటచే సుధన్వుడు 
యుద్దం (ప్రకటించగా జనకుడు అతనిని చంపి అతని రాజ్యమునకు తన తమ్ముడైన 
కుశధ్వజుని రాజుగా చేసి తనంత వానిని గావించెను శ్రీరాముడు శివ ధనస్సు నుగెలిచిన 
పిమ్మట జనకుడు తమ్ముని పైగల (పీమచే శతానందునితో యిట్లు చెప్పెను 

తవుహం (ద్రష్టు ఎుచ్చామి యజ్ఞగోప్తాసమే, తతః | 

ప్రీతీ సోపి మహాతేజా ఇమాం భోక్తా మయా భిహ | బాల, 70-41 


21 


రామాయణం - పాత్రల ఆదర్శం 

నా తమ్ముడు సాంకాస్య పట్టణమున ఇక్షుమతీ జలములు (త్రాగుచు నివసించు 
చున్నాడు అతడు ఈ వివాహ మంగళమును చూచి నాతో కలసి ఆనందింపగలడు 
దీని వలన జనకునకు తన తమ్మునిపై గల అవ్యక్త అనురాగము స్పష్టమగుచున్నది 

శ్రీరాముడు శివ ధనుస్సును విరిచి సీతను భార్యగా పొందెను జనకుని రెండవ 
కుమార్తె ఊర్మిళను దశరధ వశిష్టుల కోరిక పై అక్ష్మణున కిచ్చుటకు జనకుడు 
సంసిద్దుడయ్యెను విశ్వామిత్ర మహర్షి వశిష్ట సహితుడై కుశధ్వజుని కుమార్తెలగు 
మాండవీ, (శ్రుత కీర్తులను భరత, శత్రుఘ్నల కిమ్మని జనకునికి తెలయ చేసెను 
జనకుడు తమ్ముని పై గల ఆదరాభిమానములతో మాండవీ [శ్రుతకీర్తులను భరత, 
శత్రుఘ్నులకు యిచ్చుటకు అంగీకరించెను 

ఈ (ప్రకారము తండ్రి వురణీంచినది వెొందలు కుళధ్వజుని చక్కగా 
(పీమించడము, వివాహాది శుభ సందర్భములలో తమ్మునితో కలసి ఆనందమును 
పంచుకొనడము మొదలగు గుణగణములచే నొప్పారుచు పెద్ద అన్న తమ్మునితో ఎట్టు 
కలసి మెలసి ఉండవలయునో తెలుపుచు భ్రాతృ ప్రేమకు ఆదర్శ ప్రాయుడైనాడు 

సత్యవాక్సాలన 

జనకుని అంతఃపురమున శివధనస్సు ఒకటి ఉండెను జనకుని పూర్వీకుడైన 
నిమి చక్రవర్తికి ఆరవ కుమారుడైన దేవరాతుడను వానికి ఆవిల్సు శివునిచే న్యాసముగా 
యివ్వబడినది ఆవిల్టు మిగుల భారము కల్లినట్టిది 

నృణాం శతాని పంచాళశద్వా్యాయుతానాం మహాత్మనామ్‌ । 

మంజూమషా వుష్టచ(క్రాం తాం సవమూహుస్తే కథంచన ॥ బా కా.67-4. 

ద్వీర్ణ శరీరులు మహాత్ములగు ఐదువేల మంది ఎనిమిది చక్రములు గల ఆ 
ధనుస్సు పేటికను మోసుకొని వచ్చుటకు తగినవారు అట్టి ధనస్సును ఎవరైతే 
ఎక్కుపెట్టెదరో వారికి సీతనిచ్చి వివాహము చేసెదనని జనకుడు |ప్రతీజ్ఞచేసెను సీత 
వీర్యశుల్క అని జనకుడు ప్రకటించెను 

తత స్పర్వే నృపతయ స్పవేత్య ముని పుంగవ | 

మిధిలా వుభ్యుపాగమ్యు వీర్య జిజ్ఞాస వస్తదా ॥ బా కా.రర-17 

జనకుని ప్రతిజ్ఞకు ఆవింటి శక్తిని తెలుసుకొన గోరిన వారై ఎందరెందరో 
రాకుమారులు వచ్చి తిరిగి వెళ్ళిరి. వారిలో ఏఒక్కరైనా గానీ వింటిని పట్టుకొనుటకు 
గాని, భారమును పరీక్షించుటకుగాని, చేతితో కదుల్చుటకు గానీ సవుర్దులు 
కాలేకపోయిరి 

22 


రామాయణం - సొత్రల ఆదర్శం 

ఫలితముగా పరా క్రమవంతులగు ఆరాజుల పరాక్రమము తక్కువని జనకునిచే 
తిరస్కరింపబడిరి 

ఆత్మాన మవధూతం యే విజ్ఞాయ నృపపుంగవాః 1 

రోషేణ ముహత్యా విష్టాః పీడయన్‌ మిధిలాంపురీవ్‌ ॥ బా కా 66-21 

అట్టు తిరస్కరించబడిన రాజులందరూ అవవూన భారముతో 
ఒక్కువ్ముడిగా మిగుల రోషవుతో మిధిలా నగరమును పీడించిరి అట్లు 
సంవత్సరకాలము వారితో పోరాటము సల్చెను 

జనకుడు ఆడిన మాట తప్పకుండుటకై పరా|(క్రవువంతులగు ఈ 
రాజులందరిని ఎదిరింపవలసి వచ్చెను అందువలన తగిన పరా[క్రమము కలిగినవాడు 
వచ్చునంతవరకు సీతకు పెండ్లి చేయలేదు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను 
వెంటబెట్టుకొని మిధిలొనగరమునకు వచ్చినప్పుడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు 
(శ్ర్మమగు శివధనుస్సును చూడగోరుచున్నారు అని పలుకగా జనకుడు ఆ ధనస్సును 
రామునికి చూపించెను 

యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే । 

సుతామయోనిజాం సీతాం దద్యాం దాళరథే రహమ్‌ ॥ 

బా కా.66-26 
రాముడు ఈ ధనస్సును ఎక్కుపెట్టినచో సీతనిచ్చెదనని తాను మునుపు చేసిన 
ప్రతిజ్ఞను (ధ్రువపరచెను, 

ఈ ప్రకారము జనకుడు మొదటి నుండి ఆడిన మాట తప్పకుండా స్టీరముగా 
ఉండుటకు ప్రయత్నించినాడు ఎన్ని కష్టము లొచ్చినను చివరకు రాజులందరూ 
మూకుమ్మడిగా దండెత్తినను ఏమాత్రము వెనుకాడక సీతా వివాహవిషయములో తాను 
అన్నమాట నిలబెట్టుకొని రాముడు శివధనస్సును విరచిన తరువాత సీతనిచ్చుటకు 
అంగీకరించెను 

పైవిధముగా ఆడినమాట తప్పకుండుట అను జనకుని గుణము (ప్రజలకు 
ఆదర్శ |ప్రాయముగా నున్నది 


భట 


రామాయణం - పాత్రల ఆదర్శం 


శ్రీరాముడు 


రామాయణ పాత్రలలో ప్రధానమైన పాత్ర శ్రీరాముడు రాముని గురించి 
ఆపాత్ర యందలి ఆదర్శమును గురించి తెలుసుకొనుటకు పూర్వము 'రామ' అనే 
పదమును గురించి తెలుసుకొనుట సముచితము 

నారాయణామ్ట్రాక్షరే తు రావునామాద్యవర్గనమ్‌ ! 

నయోజితం యది తదా నాయ నాయవునుర్భవేత్‌ ॥ 

-నాషౌర్థ వివేకము 

ఓం నమో నారాయణాయ అనే అష్టాష్టరీ మంత్రము నందలి 'రా అను 
అక్షరమును 'నమశ్ళివాయ' అను శివ పంచాక్షరీ మంత్రము నందలి “మ' కారమును 
కలిపీ రామ అను పదము (నామము) ఏర్పడినదని వేదాంతులు చెప్పుచున్నారు 

దివ్యశ్రీ శివ పంచార్లే రామనామాన్త 5 వర్ణకమ్‌ । 

నయోజితం యది తదాన శివాయ భవేన్మనుః ॥ -నామార్థ వివేకము 

రామనామ మందలి మొదటి రేఫము “తత్త $మసి' అను మహావాక్యమందలి 
తత్‌ పదమునకు చెందినది రెండవ వర్ణమైన “మ' కారము 'త్వం' పదమునకు 
అర్లవుని తెలియుచున్నది అట్టి దైవాంశ స్వరూపుడగు శ్రీరామచంద్రుడు 
రామాయణమునందు ప్రతి కార్యము లోను న్యాయమార్గమున పయనించుచు రాజుగ, 
కుమారుడుగ, భర్తగ, జ్యేష్ట(భ్రాతగ, ఆర్తత్రాణపరాయణుడుగా, మిత్రునిగ, రక్షకునిగ, 
తండ్రిగ, భాద్యతగల హౌరునిగ, (ప్రతిచోటను మిక్కిలి ఆదర్శ పురుషునిగ మనకు 
కన్ఫించుచున్నాడు 

శ్రీరాముడు దశరధుని జ్యేష్ట కుమారుడు, సర్వసద్దుణసంపన్నుడు, 
వానవవమార్తి అయినప్పటికీ దేవతలకు సయితవలు ఆదర్శప్రాయుడు, 
వూనవాకృతిలో అవతరించి మానవత్వమునకే ఎనలేని గౌరవ వూాపాదించిన 
మహనీయుడు అతని గుణగణములచే నాకర్షింపబడని వివేకవంతులెవ్వరుఉండరు 

శ్రీరాముడు రామాయణమున ప్రదర్శించిన పితృభక్తి అప్రతిమానమైనది 
పీతృవాక్యపరిపాలనకై అతడు కావించిన త్యాగము వర్ణనాతీతము అట్టేదూతల ఎడను, 
గురువుల ఎడలను అతడు చూపిన భక్తి శ్రద్ధలు వ్యర్ణనాతీతములు 

జన్మించినది మొదలు పట్టాభిషిక్తుడగునంత వరకు ఎన్నో ఒడిదుడుకులను 
కష్టసుఖములను, భయానక సన్నివేశములను నిర్వేదములను తట్టుకొని సుఖ దుఃఖము 

24 


రామాయణం - పొత్రల ఆదర్శం 

లందు సమానముగ నుండవలయునని సమాజమునకు సాటి చెప్పిన వుర్యాదా 
పురుషోత్తముడు శ్రీరాముడు 

శ్రీరాముడు సకలగుణాభిరాముడు, దేవతలకు ఎట్టి గుణములుండునో అట్టి 
గుణగణములన్నియు కల్గిన వాడు 

అభయం సత్త ఏసంశుద్ది ర్హాానయోగ వ్యవస్థితిః | 

దానం దవుళ్ళ యజ్ఞళ్ళ స్వాధ్యాయస్తప ఆర్జవమ్‌ ॥ 

అహింసా సత్యవు(క్రోధః త్యాగఃశాంతిరపైళునమ్‌ |! 

దయా భూతేష్వలోలుస్త$ం మార్దవం (హీరచాఫలవ్‌ ॥ 

తేజః కమా దృతిః శౌచ మ(ద్రోహా నాతిమానితా । 

భవన్తి సంపదం దైవీం అభిజాతస్య భారత ॥ భగ 16 1.3. 

అనగా భయము లేకుండుట, సత్త ఏసంశుద్ది జ్ఞానయోగము నందు 
దృష్టికలిగియుండుట, దానము, ఇంద్రియ నిగ్రహము, స్వాధ్యాయము, తపస్సు 
బుజుత్వము హింస లేకుండుట, సత్యవాక్కు, కోపము లేకుండుట, శాంతి త్యాగము 
కలిగి యుండుట, అసత్యము పలకకుండుట, సకల భూతములందు దయకలిగి 
యుండుట, ఆశ లేకుండుట, మృదుత్వము లేకుండుట, సిగ్గు కలిగి యుండుట, 
నిలకడ కలిగి యుండుట, తపస్సు, ఓర్పు ధైర్యము, శుచిత్వము కలిగి యుండుట, 
(దోహము చేయకుండుట, అహంభావము లేకుండుట మున్నగునవి ఈ 
గంణవలులన్నియు దైవీ గుణవుులని శ్రీకృష్ణ పరవూత్మ భగవద్గీతలో 
వివరించియున్నాడు 

ఇత్వాకువంళ (ప్రభవో రామో నావు జనైః (శ్రుతః | 

నియతాత్మా మహావీర్యోద్యుతిమాన్‌ ధృతిమాన్‌ వశీ | 

బుద్దిమాన్‌ నీతిమాన్‌ వాగ్మీ శ్రీమాన్‌ శత్రునిబర్హణః ॥ 

బాకా.1 8-9. 

ఇట్టి గుణములన్నియు శ్రీరామునికి కలవని బాలకాండమున వాల్మీకి మహర్షి 
తెలిపినాడు 

అతని చరి(త్ర లోకమునకు ఆదర్శభూతము మానవ శరీరమును ధరించిన 
ప్రతివ్యక్తియు ఎట్టు నడచు కొనవలెనో స్వయముగ ఆచరించి చూపిన కర్మయోగి 
మానవులకు సంబంధించిన సామాజిక, ధార్మిక, నైతికములగు సకల నియమములను 
తప్పక పొటించిన ధర్మమూర్తి, కనుకనే అతని ఆదర్శ చరిత్రము సకల మానవాళికి 
ప్రీతి పాత్రమైనది 

25 


రామాయణం - పాత్రల ఆదర్శం 
భారతీయ జన సమాజమున తల్లి దండ్రులకు గల స్థానము విశిష్టమైనది, 


వారి తరువాత ఆచార్యుడు అందరికి పూజ్యుడు భారతీయులు తల్లిదండ్రులను 
దైవములుగ భావించి పూజింతురు ఈవిధముగ చేయుటకు గల కారణములు 
తెలుసుకొందుము “జన్మాద్యస్య యతః --(బ్రహ్మసూ(త్రం 1-1-2 పరమేశ్వరుడు 
భూత సృష్టికి హేతువగుట చేత ఎల్ల జీవులకు ఆరాధ్యుడగుచున్నాడు అట్టే ఏజీవియైన 
మానవ శరీరమును ధరించుటకు తల్లి దండ్రులు హేతుభూతులు కనుక మానవులకు 
శరీరమునిచ్చిన తల్లిదండ్రులు ఆరాధ్యులు అందువలననే "మాతృదేవో భవ, 
పితృదేవోభవ" అని శృతి వచనము శరీరమున్నప్పుడే మానవుడు ఏపనినైనను 
చేయగల్లుచున్నాడు కనుకనే కాళిదాసు కుమారసంభవములో-- 'శరీరమాద్యం ఖలు 
ధర్మసాధనమ్‌' ధర్మ సంపాదనమునకు ఉపయోగపడు సాధనములలో మొదటిది 
శరీరము అని తెలిపినాడు ఉత్కృష్టమైన మానవ శరీరమును (ప్రసాదించిన 
తల్లిదండ్రులు దైవముతో సమానమనుట సమంజసము 

తల్లిదండ్రులు పిల్లలకు కేవలము ధర్మ సాధన భూతవుగు శరీరము 
నిచ్చుటయేగాక తమ సంతానము యొక్క శారీరక మానసిక వికాసముల కొరకు తమ 
సర్వసుఖములను త్యాగముచేసి, తమ సర్వస్వమును ధారపోయుచున్నారు తల్లిదండ్రులు 
తమ బిడ్డలపై వాత్సల్యామృతమును కురిపించకున్న మానవజాతి యిట్టి మహత్తరమైన 
వికాసమును పొంది యుండెడిదికాదు 

పురుషస్యేహ జాతస్య భవన్తి గురవస్సదా | 

ఆచార్య శ్రైవ కాకుత్ణ్ర పితామాతాచ రాఘవ ॥ 

పితాహ్యీనం జనయతి పురుషం పురుషర్షభ 1 

(ప్రజ్ఞాం దదాతి చాచార్య స్తస్మాత్సగురు రుచ్యతే ॥ అకా113 2-3. 

జన్మనిచ్చిన మానవులకు తల్లి తండ్రి, ఆచార్యుడు సర్వదా గురువులు అనగా 
పూజ్యులు ఎట్లనగా తల్లిదండ్రులు జన్మనిచ్చుటచేతను, ఆచార్యుడు |ప్రజ్ఞనిచ్చుట 
చేతను గురువులనబడు చున్నారు కనుకనే వేదము ఆమువ్వురను మానవునికి 
ఆరాధ్యులని ఘోషించు చున్నది 

లోకమున ఒక ధర్మమును |ప్రవచించుట సులభము దానికి తాను తుదివరకు 
కట్టుబడి యుండుట చాలాకష్టము కావుననే తాను చెప్పిన ధర్మమునకు లేక తానాడిన 
మాటకు లేక తాను నమ్మిన లక్ష్యమునకు ఎట్టి విపత్కరమైన పరిస్తితి దాపురించినను 
చలింపక కట్టుబడిన వారిని మనము మహాత్ములను చున్నాము సాధారణ మానవుడు 
సైతము పరిస్థితులు తనకు అనుకూలముగనున్నప్పుడు అనగ నొక పనిచేయుట వలన . 

26 


రామాయణం - పాత్రల ఆదర్శం 
తన కెట్టే కష్టము కలుగని నాడు తానాడిన మాటకు లేక తాను నమ్మిన ధర్మమునకు 
కట్టుబడి యుండును ''హేవ్నుః సంలక్ష్యతే హ్యగ్నా విశుద్ది శ్యామికాపివా *' 
(రఘువంశము1.4 ) మహాకవి కాళిదాసు చెప్పినట్టు బంగారము స్వచ్చమైనది, కానిది 
తెలుసుకొనవలెననిన అగ్నియందు పెట్టిననాడుగాని తెలియదు కనుక విపత్కర 
పరిస్టితులు దాపురించినను, లేక సర్వనాళనవే వచ్చినను ఎవరు ధర్మమునకే క 
ట్టుబడియుందురో వారే నిజమైన ధార్మికులు సాధారణ మానవులు తమ స్వార్హమునకు 
హాని వాటిల్లినపుడు ధర్మమును సులువుగ త్యజింతురు కాని మహర్షులు తాము నమ్మిన 
సత్యమునకే కట్టుబడి యుందురు మన పూర్వీకులు అట్టి ధీరులనే మహాత్ములనిరి 
శైబ్యుడు, అలర్కుడు హరిశ్చంద్రుడు, శ్రీరామ చంద్రుడు, కర్ణుడు, ఏకలవ్యుడు 
మున్నగు వారు ఆ కోవకు చెందినవారే వారు తమ సర్వస్వమును త్యాగముచేసి తమ 
ఆత్మవత్వమును చాటిరి 
పితృవాక్యపాలన 

రామునికి గల పితృభక్తి ప్రశంస నీయమైనది అనితర సాధ్యమైనది సహజముగ 
లోకమునందు తండ్రిపైన భక్తి (ప్రపత్తులు చాటుకొనుచుందురు అయితే ఆ భక్తికి 
కూడ ఒక హద్దు ఉంటుంది తండ్రి తనకు ఏలోటుపొట్టు లేకుండా చూచి ఆర్లికముగ 
ఎంతో సహాయ పడుచున్నచో అట్టి తండ్రిని ఎంతో భక్తితో కొలుచు చుందురు అట్టు 
ఆదాయం చూపకపోయిన సముచిత గౌరవము ఇవ్వకపోయిన తనసుఖమునకు 
ఏమాత్రము ఆటంకము కల్లిన ఆస్తి పంపకములలో రవ్వంత తేడా వచ్చినా, తండ్రిపై 
ఆగ్రహోదగ్రులగు కుమారులను ఎంతో మందిని చూచుచున్నాము అల్ప్బమగు ఆస్తి 
పంపకములలో కొద్దిపాటి తేడా వచ్చినను ఆవేశముతో తండ్రులను కొట్టడము, 
హింసించడము, చివరికి నరికి వేయడం మొదలగు సంఘటనలను మనము చూచుచునే 
యున్నాము కాని శ్రీరామచంద్రుని పితృభక్తి అట్టిదికాదు 

తన తండ్రి న్యాయముగ తనకు రావలసిన రాజ్యము యివ్వనప్పటికి తండ్రి 
యిచ్చిన వరము కారణముగ తృటికాలములో తప్పిపోయిన రాజ్యప్రాప్తి విషయమున 
ఏమాత్రము చలించక అరణ్యవాసమునకు బయలుదేరినట్టి ధీరుడు 

పితా హి దైవతం తాత దేవతానా మపీస్మృతమ్‌ | 

తస్మాద్దివత మిత్యేవ కరిష్యామి పితుర్వచః ॥ ఆ.కా 34-52 

రాముని దబ్బూష్టిలో తండ్రి దేవునితో సమానము దేవతలకు సయితము 
తం|డ్రియే దైవము కావున దశరధుని దైవవుని భావించియే అతని వాక్యమును 
పాటించుటకు సంసిద్దుడయ్యెను 


రామాయణం - వాత్రల ఆదర్శం 

విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్రము రామ లక్ష్మణులను పిలుచుకొని 
పోవుటకై అయోధ్యాపట్టణమునకు వచ్చెను దశరధుడు వారిని విశ్వామిత్రుని వెంట 
పంపించుటకు సిద్దపడక పోయెను అనంతరము వశిష్టుని ప్రభోధం అనుసరించి వారిని 
విశ్వామిత్రుని వెంట పంపెను మార్గమధ్యమున విశ్వామిత్రుని (పీరణచే స్త్రీ యను 
దయ చూపక తాటకీని వథించెను తంద్రిచే పంపబడిన శ్రీరాముడు విశ్వామిత్రుని 
ఆజ్ఞమేరకే ఆమెను వధించెను దశరధుడు సుమం ్రునితో రాముని తీసుకొని రమ్మని 
ఆజ్ఞాపించగా సుమం(త్రుడు రాముని దశరధుని వద్దకు తీసుకొని వచ్చెను 

మునుపెన్నడు దీనంగా లేని తండ్రిని చూచి రాముడు కలత నొందెను, తన 
తండ్రి యింతకు ముందు తననెప్పుడు చూచినను, తానెట్టిస్టితిలో నున్నను తనను 
తప్పక అభినందించెడివాడు అతడెంతకోపముతో నున్నను తనను చూచినవెంటనే 
కోపమంతయు మాయమై పోయెడిది కాని ఈనాడు అతడు తనను చూచుటకే 
మిక్కిలి బాధపడుచున్నాడు. దీనివెనుక ఏదేని ప్రబలమైన కారణముండి తీరవలెనని 
అనుకొని కైకేయితో యిట్లనెను. 

అతోషయన్మహరాజ వుకుర్వన్వాపితుర్వచః । 

ముహూర్తవుపి నేచ్చేయం జీవితుం కుపితే నృపే ॥ ఆ.కా 18-15. 

తల్లీ! నేను అజ్ఞానముచే నాతండ్రీకి కోపము వచ్చు కార్యమేదియైన చేసి 
యుండుటచే అతనికింత దుఃఖము కలిగినదా! ఎంతకోపముతో నున్నను నన్ను చూచిన 
తోడనే వాత్సల్యముతో నన్ను ముంచి ఎత్తు నా తండ్రి వివర్షవదనుడై ధీనుడైై 
యుండుటకు కారణమేమి? నావలన ఏదేని పొరబాటు జరిగి యున్నచో నీవు దానిని 
సర్దుబాటు చేసి నాకు ప్రసన్నుడగునట్టు చేయుము మహారాజును సంతోషపెట్టక ఆయన 
మాటను చెల్లింపక ముహూర్తకాలమైనను నేను జీవింపకోరను 

యతో మూలం నరః పశ్యేత్‌ ప్రాదుర్భావ మివోత్మనః । 

కధం తస్మిన్నవర్తేత ప్రత్యక్షే సతిదైవతే ॥ అ కా.18-16. 

ఇక ఆయనకు కోపము వచ్చిన చెప్పెడిదేమి? ఎవరు ఈదేహమును నాకు 
(ప్రసాదించిరో అట్టి ప్రత్యక్షదైవవుగు తండ్రి యాజ్ఞ ఏపుత్రుడు మన్నింపడు? 
శారీరకముగ, మానసీకముగ ఏదేని బాధ కలుగుటచే యిట్టుండెనా లేక ప్రియదర్శనుడగు 
భరతునకు గాని, మహాసత్త $సంపన్నుడగు శత్రుఘ్నునకు గాని లేక నాతల్గులలో నెవరికైన, 
ఎవరైనా ఎదైనా యెగ్గుచేసిరా, ఒకవేళ తల్లీ! నీవు స్వాభిమానముచే నాతండ్రి మనస్సునకు 
నొప్పికలుగుమాటలేవియైన అంటివా? వెంటనే నాతండ్రియొక్క దుఃఖమునకు 


కారణమును తెల్ఫుము 
28 


రాలు “యులాల - {BS ఆదరం 

అహో దిజ్నా ర్లు దేవి వక్తుమీదృశం వచః | 

ఆహం హి వచనా ద్రాజ్ఞిః పతేయ వుపిపావకే ॥ 

భత్షవేయంవిషం తీక్ష్‌ణం (ప్రతేయుముపి చార్లవే । 

నియుకో గురుణా పీత్రా నృపేణ చ హితేన చ ॥ 

తద్రూహి వచనం దేవి రాజ్ఞో యదభి కాంక్షితమ్‌ | 

కరిష్యే ప్రతిజానేచ రామోద్విర్నాభి భాషకే ॥ ఆకా 18 28-30 

నేను తం|డ్రిమాటను పాటించుటకు అగ్నిలో దుమకమన్నను దుమికెదను 
ఘోరమైన విషమును తిన మన్నను తినెదను సముద్రమున మునగమన్నను ముసొదను 
గురువు, తండ్రీ, రాజు అన్నియు నాకు తండ్రియే ఆయనకు నేను ఏమిచేయడము 
యిష్టమో దానిని ఆచరించెదను ఆయన ఆజ్ఞ ఏమియో తెలుపుము నేను ఎప్పుడు 
రెండు నాలుకలు గల వాడినికాను. పైమాటలను బట్టీ రాముని యొక్క పితృభక్తితో 
పాటుగ అతని బుజుత్వము, భావావేశము మనకు స్పష్టముగ విదితమగుచున్నది 

ఆసందర్భమున కైక రామునితో-- నీవు పదునాల్గు సంవత్సరములు 
అడవులకు వెంటనే పోవలయుననియు నీకు బదులు భరతునికి రాజ్యాభిషేకము 
జరుగవలెనని మీతం డ్రిని కోరితిని.కావున నీవు వెంటనే అయోధ్యా నగరమును విడిచి 
అడవులకు పోవలెను నీవు వెళ్ళినంత వరకు నీ తండ్రి స్నానము చేయడు భోజనం 
ముట్టడు అని పలికెను అప్పుడు రాముడు ఏమాత్రము బాధపడక కైకతో 
యిట్టుపలికెను 

యద|[త్ర భవతః కించిత్‌ శక్యం కర్తుం ప్రియం మయా! 

ప్రాణానపి పరిత్యజ్య సర్వదాకృతమేవ తత్‌ ॥ 

నహ్యతో ధర్మచరణం కించిడి రమ్‌ | 

యధా పితః శుశ్రూషా తస్ప?. క్రీయా ॥ 

భరతః పాలయే దద్రాజ్యం చు చేచ్చపి తుర్యథా | 

తధా భవత్యా కర్తవ్యం సహి ధర్మః సనాతనః ॥ 

అయో కా 19-21,22,26. 

తల్లీ! పూజ్యుడగు నాతండ్రికి ప్రాణముల నర్చించియైనను నేను చేయదగినంత 
(ప్రీయమును చేతును కనుక నావలన అతనికి జరుగుటకు వీలున్న ప్రియమైన 
కార్యములను జరిగినట్లే భావింపుము సంశయింపకుము పితృశుశ్రూష్క, పిత్రాజ్ఞాపాలన 
కంటే వేరొక మహత్తర ధర్మమే లేదు కనుక నాతల్లి వద్ద శెలవు తీసికొని వెళ్లైదను 


కొని నీవు మాత్రం నాకు ఈ ఉపకారము చేయవలెను నాతమ్ముడే రాజ్యమును 
29 


రామాయణం - పొత్రల ఆదర్శం 
పాలించునుగాక, కాని నేనడవులకు పోయిన తరువాత నేను లేని లోపము కలుగకుండగ 


నాతంద్రీ కతడు శుశ్రూష గావించునట్టు అతనిని శాసింపుము అట్టు చేయుట సంతాన 
ధర్మము దీనిని బట్టి శ్రీరావుచం(ద్రుని నిర్మలవుగు పితృభక్తి ఎటువంటిదో 
స్పష్టమగుచున్నది 

అనంతరము రాముడు తన తండ్రికి కైకేయికి (ప్రదక్షీణమొనర్భి ముందుకు 
వెళ్లెను రాముడు వనవాసమునకువెళ్లుటకై సిద్రపడివపుడు కౌసల్యదీనురాలై ఏడ్చుచున్న 
సమయములో ఆమెతో ధర్మయుక్తమగు వాక్యముల నిట్టు పలికెను 

నాస్తి శక్తిః పితుర్వాక్యం సవుతి(క్రమితుం మము । 

(ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్చావ్యుహం వనమ్‌ ॥ 

అయో.కొ 21-30 

నాకు తండ్రి వాక్యమును అతి(క్రమించు శ్తీలేదు సాష్టాంగ నమస్కారముచేసి 
నిన్ను ప్రసన్నురాలను చేసుకొనుచున్నాను నేను అడవికి వెళ్ళగోరుచున్నాను 

నఖల్వే తన్మయి కేన క్రియతే పితృశాసనమ్‌ | 

ఏతైరపి కృతం దేవి యే మయా తవ కీర్తితాః ॥ అ.కా.21-35. 

వెనుకటికి కండు మహర్షి పరశురాముడు, సగరుని కుమారుడు వీరంతయు 
తండ్రి మాటను పాటించి యున్నారు నేను ఒక్కడినే తండ్రిమాట పాటించుటలేదు 
ముందు పేర్కొన్న వారందరు పితృవాక్యమును పాటించిన వారే 

అనంతరము లవ్మణునితో కూడ లక్షణా! ఉత్తమమగు పితృవాక్యము 
ధర్మమే ఫలముగా కలిగినట్టిది. కావున నేను అడవులకు వెళ్లెైదను అని చెప్పెను 
ఈవిధముగ తండ్రి పైగల గౌరవమును కైక ఎదుట, కౌసల్య ఎదుట, లక్ష్మణుని ఎదుటను 
మున్ముందూ మహర్షుల ఎదుటను తెలియజేసినట్టి మహాధర్మ సంపన్నుడు అట్టి 
ధర్మాత్ముడగు రాముడు పితృవాక్య పరిపాలనలో సాటిలేని మేటియై సకల లోకములకు 
ఆరాధ్యుడైనాడు పుత్రులందరూ పితృవాక్యమును పాటించుటకు శ్రీరాముని 
ఆదర్శముగ తీసుకొనడము ఎంతయో సముచితము 


పెద్దల ఎడ గౌరవము -- వినయువలు 


శ్రీరాముడు పెద్దల ఎడ గౌరవము వినయ విధేయతలు కలిగిన వాడని 

రామాయణము నందలి అనేక ఘట్టముల వలన తెలియుచున్నది రామలక్ష్మణులు 

16సంవత్సరముల వయస్సు కలిగిన నాటికే విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్దమై 

వారిని తన వెంట పిలుచుకొని వెళ్లెను విశ్వామిత్రుడు మహర్షుల లోకెల్ల శ్రేష్టుడు 
30 


రామాయణం - పాత్రల ఆదర్భుం 

అందువలన ఆయనపై ఎంతో గౌరవమును, భక్తిని, వినయమును (ప్రదర్శించినాడు 
విశ్వామిత్రుడు గో(బాహ్మణ హితము కొకు తాటకను సంహరించమని కోరగా 
ఆచంచలమైన నియవుములు గల రాముడు ధైర్యవంతవుగు విశ్వామి(త్రని 
వచనములనాలకించి దోసిలి యొగ్గి యిట్లు ప్రత్యుత్తర మిచ్చెను 

పితుర్వచన నిర్దేశాత్‌ పితుర్వచన గౌరవాత్‌ | 

వచనం కౌసికస్యేతి కర్తవ్య మవి శంకయా ॥ బా.కా 26-2 

నీవు విశ్వామిత్రుని మాటలను పాటించవలయును అను నాతండ్రి మాటల 
యందలి గౌరవము చేత, మీ వాక్కు నాకు నిస్సంశయముగ అనుష్టింపదగినది అని 
చెప్పునపుడు శ్రీరాముడు విశ్వామిత్రుని ఎడలను, దశరధుని ఎడలను ఎట్టి గౌరవము, 
భక్త, వినయము కలిగినట్టివాడో తెలియుచున్నది విశ్వామిత్రుని యాగ సంరక్షణార్హము 
రామ లక్ష్మణులు వెళ్లునప్పుడు మార్గమున కనిపించిన ఆశ్రమములు నదులు మున్నగు 
వాటి యొక్క వృత్తాంతములను తెలుపమని శ్రీరాముడు విశ్వామిత్రుని కోరినపుడు 
అతని వినయము పెద్దల ఎడ గౌరవము ప్రస్త్పుటమగుచున్నది శ్రీరాముని పాద స్పర్శకు 
అహల్య శాపవివూచనమును పొందినది శాపవిమోచనమును పొందిన అహల్య 
పాదములను తాకి నమస్కరించి ఆమె ఎడల వినయ విధేయతలను ప్రదర్శించెను. 
అనంతరము అట్టే గౌతముని ఎడలను భక్తి వినయములను ప్రదర్శించెను. 

పట్టూభిషేకమునకు పూర్వము వశిష్ట వుహర్షి శ్రీరావుచం(ద్రునితో 
ఉపవాసము చేయించుటకై అతని నివాసమునకు వెళ్లెను వశిష్ట మహర్షి తన ఇంటికి 
వచ్చినాడని తెలుసుకొని సత్కరించదగిన వశిష్టమహర్షిని ఆతిధ్యముచే గౌరవించుటకై 
త్వరగా ఆతృతతో యింటినుండి బయటకు వచ్చెను గురుదేవులను దూరముగ 
నున్నపుడే చూచి ఎదురేగి స్వాగతం పలుకవలెననా గన శ్నాస్త్ర వచనము ఆయననట్టు 
చేసినది ఆవిధంగా త్వరపడుచు వశిష్టుని 6 స్వయముగ అతనిని పట్టుకొని 
రధము నుండి దించెను గురువు రొ శల ఎ*్మ భక్తీ వినయము లుండవలెనో 
ఈఘట్టుము ద్వారా నిరూపించినాడు అంతే కాలుండా వశిష్టుడు తన గృహమునకు 
వచ్చినందున శాగస్తోక్ట విధిగా పూజించి రధము వరకు మరల ఆయనను అనుసరించి 
యింటికి మరలెను 

దశరధుని కైకేయి రెండు వరములు అడిగినపుడు నిస్సహాయుడై కైకేయి 
మందిరమున కుప్పకూలిపోయెను దశరధుని కోర్కె పైన ఆహ్వానింపబడిన రాముడు 
కైకేయి మందిరమునకు వెళ్లి, వాడిన ముఖముతో దుఃఖితుడైన తండ్రిని చూచి 


వినయముతో తం ద్రిపాదములకు, కైకేయి పాదములకు నమస్కరించెను శ్రీరాముడు 
31 


రామాయణం - పాత్రల ఆదర్శం 

వనవాసము చేయుటకై తల్లి యనుమతిని పొందుటకై కౌసల్య మందిరమున (ప్రవేశించెను, 
ఫూజాకార్యక్రమములో నిమగ్నురాలైన తల్లికి నమస్కరించెను అనంతరము ఆమె 
రాముని చూచి భుజింపమని కోరగా ఆమె మాటకు ఎదురు చెప్పకూడదని ఆమె 
యిచ్చిన అశనమును తాకెను, ఈవిధముగ తల్లిదండ్రులందు మిక్కిలి వినయ 
విధేయతలు (ప్రదర్శించెను 

శ్రీరాముడు భరద్వాజుని ఆశ్రవుమునకు వెళ్లినపుడు అత్రి మహర్షి 
ఆశ్రమమునకు, శరభంగుని ఆశ్రమమునకు సుతీష్టుని ఆశ్రమమునకు వెళ్లినపుడు 
అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లినపుడు ఆయా మహర్షుల వద్ద చూపించిన భక్తి ప్రపత్తులు, 
వినయ విధేయతలు స్మరింపదగినవి ఈగుణము అన్నియు అందరికీ ఆచరించుటకు 
ఆదర్శ |ప్రాయములైనవి 

అన్యోన్య దాంపత్యము 

మనకు షోడశ సంస్కారములలో వివాహము మిక్కిలి (ప్రధానమైనది కనుకనే 
మనపూర్వులు గృహస్టాశ్రమమునకు మిక్కిలి ప్రాముఖ్యము నిచ్చి యున్నారు ఏలయన 
వేదచోదితమగు కర్మకాండమంతయును గృహస్టాశ్రమాధీనమైయున్నది పారివారిక 
జీవనము, వంశోన్నతి, ఐహిక పార లౌకిక కళ్యాణము, బుణత్రయ- విముక్తి 
మొదలగునవన్నియు గృహస్టాశ్రమాధీనములు గృహస్టాశ్రమము సాధనాబహుళ మైనది 
ఈ ఆ(శ్రవు పాలన ద్వారా ఐహిక పారమార్థికములగు ద్వివిధాభ్యుదయములు 
సాధింపబడుచున్నవి 

వేదములూ మానవుడు మూడు బుణములుతో పుట్టునని చెప్పుచున్నవి 
అవి 1 బుషిబుణము2 దేవబుణము 3 పీతృబుణము వీనిలో బుషి బుణము 
అధ్యయనం వలన తీరును దేవబుణము యజ్ఞములు చేయుట వలన తీరును 
పిత్సబుణము సంతానోత్సాదనము వలన తీరును ఈమూడు భుణములు తీర్చని 
వానికీ ముక్తి లభించదని శాస్త్రములు చెప్పుచున్నవి 

గృహస్ట్థం హి సదా దేవాః పితరో తిధయస్తధా | 

భృత్యాశ్రైవోప జీవంతి తాన్‌ భరస్వ మహీపతే ॥ 

మహాభారతము 23-4 

వ్యాసుడు గృహస్ట్రాశ్రమ ప్రాధాన్యమును గూర్చి చెప్పుచూ దేవతలు, పితరులు, 
అతిధులు, భృత్యులు మున్నగు వారందరూ గృస్టునాశ్రయించియే |బ్రతుకుచున్నారనెను. 
గృహస్టుడు స్వధర్మ నిర్వహణము ద్వారా బ్రహ్మలోకమును పొందును ఇది అన్ని 
ఆ(శ్రమములలోను ఉత్తమమైనదని వేదనిష్థాతులు చెప్పుచున్నారు 

32 


రామాయణం - పాత్రల ఆదర్శం 

“వివాహాళ్చ వివాద ళ్ళ సవుయెోరేవ శోభతే అని ఆర్యవచనము 
వియ్యముగాని, కయ్యముగాని సమానులతోడనే జరుపవలెననే పై ఆర్యోక్తి యొక్క 
భావము ఆదికవియగు వాల్మీకి భార్యాభర్తలలో నుండు పవిత్ర ప్రణయము యొక్క 
యౌదాత్యమును, స్వ్నీగ్రత్వమును, ప్రగాఢత్వమును, శాశ్వతికత్వమును సీతారాములు 
అత్రి అనసూయలు మొదలుగాగల పవిత్ర దంపతుల ఆదర్శ గార్లస్ట్యము ద్వారా 
నిరూపించియున్నాడు 

ప్రియాతు సీతా రామస్య దారాః పీతృకృతా ఇతి | 

గుణాద్రూప గుణాచ్చాపి ప్రీతిర్భూయోభి వర్ధతే ॥ బా కా.77-27. 

సీతారాముల 'ప్రణయములోని ప్రాఢత్వమును గూర్చి వాల్మీకి మహర్షి 
సీత తనకు, తన తండ్రిచే అంగీకరించబడి వివాహము చేసిన భార్య అగుట వలనను, 
ఛంధానువర్తన రూపగుణము గలది యగుట చేతను, సౌందర్యాతిశయము కలిగి 
యుండుట చేతను, ఆమె యందు శ్రీరామునకు ప్రేమ ప్రవర్షమానము కాజొచ్చెను. 

తస్యాళ్ళ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే । 

అన్తర్గతవుపి వ్యక్త మాఖ్యాతి హృదయం హృదా॥ బాకా77-28. 

సీత యొక్క హృదయమందు గూడ భర్తయగు శ్రీరామచంద్రుడు, 
ద్విగుణమగునట్టుగ వసించు చుండెను ఆమె యొక్క హృదయాంతర్గతమైన ఈనిగూఢ 
(ప్రేమను, ఆమె యొక్క హృదయము అతని హృదయముతో స్నష్టముగ చెప్పుచున్నది 

అద్దైతంసుఖ దుఃఖ యోరనుగతం సర్వాస్వవస్థాసు య । 

ద్విశ్రామో హృదయస్య యస్య జరసా యస్మిన్న హార్యోరసః ॥ 

కాలేనావరణాత్యయాత్పరిణతే య|త్రేవుసారేస్థితం | 

భద్రం తస్య సుమానుషస్య కథమోప్యేకం హి తత్‌ (ప్రార్థ ్యతే ॥ 

ఉత్తరరావుచరితమ్‌ 1-39. 

ఈ దాంపత్య(ప్రణయము దంపతులలోని ద్వైతభావవయిను తొలగించి 
అద్వైతభావమును కలిగించును సుఖదుఃఖములలోను ఉత్తాన పతనములలోను 
సర్వకాల సర్వావస్తలయందును వారొకరిపైనొకరు సదా సంలగ్నమనస్కులై యుండునట్టు 
చేయును (ప్రణయ సూ(త్రమున ఆబద్దులైన దంపతులు నిత్యము పరస్పర 
సాహచర్యమును వాంఛింతురు దాని కొరకు ఈలోకమునేగాదు పరల్లోకమును గూడ 
తృణీకరింతురు ఇంతకంటే దీని మహత్త్వమును వేజుగనెట్టు చెప్పేనగును 

కనుకనే శ్రీరామచంద్రుడు పదునాలుగు సంవత్సరములు తండ్రి ఆజ్ఞచే 
అరణ్యవాసం చేయదలచి తల్లితోను, ల. ముందుకు వెళ్ళుటకు సిద్దపడెను 


రామాయణం - పాత్రల ఆదర్శం 
అపుడు సీత నేనును నిన్ను అనసరింతుననీ, పతిని విడచిన భార్య జీవింపజాలదనీ, 


అంతేగాక కొంతకాలము వనవాసము చేయవలెనన్న (బ్రాహ్మణులు పలకిన జ్యోతిష 
వాక్యమును తెలిపి అతనిని అనుసరించుటకే సిద్దపడెను రాముడు ఎంత వారించినను 
సీతాదేవి రాముని అనుసరించుటయే సనాతన ధర్మవుని భావించి రాముని 
అనుసరించెను 

సాహి సృష్ట్రా నవద్యాంగి వనాయ వుదిరేక్షణో | 

అనుగచ్చస్వవూం భీరు సహధర్మచరీ భవ ॥ అయో కా 30-40. 

అపుడు రాముడు నాతో వనవాసము చేయుటకై దైవముచే సృష్టించబడితివి 
నన్ను అనుసరించి నాకు సహధర్మచారిణివి కమ్మని పఠలికను మరియు “ధర్మేచ అర్దేచ 
కావేంచ నాతి చరితవ్యాత్వవేయుం నాతి చరామి ఇతివరః'' దర్మార్ధ కావు 
'మోక్షములందు అతి(క్రమించను అను వైవాహిక మంత్రమును పాటించెను 

సీతారామలక్ష్మణులు దండకారణ్యమున (ప్రవేశించిరి దండకారణ్యమున 
పోవుచుండగ విరాధుడను రాక్షసుడు వీరిని అడ్డగించెను 

ఇయం నారీ వరారోహా వువు భార్యా భవిష్యతి ! 

యువయోః పాపయోశ్చాహం పాస్యామి రుధిరం మృధే ॥ 

ఆర కా 2-13 

వీరిని చూచి భూమి అదురునట్టు గొప్పధ్వని చేసిన సీతను పట్టి తన చంకలో 
పెట్టుకొని సుందరాంగియగు ఈవనిత నాకు భార్యకాగలదు యుద్దమున పాపులగు 
మీరక్తమును త్రోగెదను ఆసమయమున సీత విరాధుని చేతిలో చిక్కినందున ఎంతో 
బాధపడెను ఆబాధతో లక్ష్మణునితో యిట్లు రాముడు పలికెను 

షరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతర ముస్తివేం | 

పితుర్వినాశా త్పౌమి (గ్రే! స్వరాజ్య హరణాత్తథా ॥ అర కా 2-21 

లక్షణా! సీతను పరపురుషుడు స్పర్శించుటచే నాకిపుడు కలిగినంత దుఃఖము 
తండ్రి నెడ బాయుటచేగాని, రాజ్యము కోల్పోవుటచేగాని కలుగలేదు అని దుఃఖితుడై 
కన్నీరు కార్చెను 

రాముడు మారీచుని చంపి ఆశ్రమమునకు పోవుచుండగా దారిలో లక్ష్మణుడు 
కనిపించెను సీతను ఒంటరిగా వదలిపెట్టి రావడం రాముడు సహించలేకపోయెను 
తిరిగి ఆశ్రమమునకు వచ్చి చూచినచో సీత కనిపించలేదు సీతను ఏరాక్షసుడో 
అపహరించి యుండును లేదా మరణించి యుండును ఏకారణముచేతనైనా బయటకు 


పోయి దారితప్పియుండును అని సీత కానరాక పోవుటచే పరిపరివిధముల బాధపడెను 
34 


రామాయణం - పాత్రల ఆదర్శం 

నైవదేవాః నదైతేయా నపిశాచా నరాత్షసాః । 

భవిష్యన్తి వువు (క్రోధాత్‌ తైలోక్యేపిప్రణాసితే ॥  అర.కా 64-57. 

రాముడు సీత కొరకు వెదకి వేసారి లక్ష్మణునితో లక్ష్మణా! యక్షులుగాని, 
గంధర్వులుగాని, పిశాచములుగాని, రాక్షసులుగాని, కిన్నరులుగాని, దేవతలుగాని, సీతను 
ఉన్నదున్నట్టుగ నాకు అప్పగించకపోయినచో వారిప్పుడే నాపరాక్రమమును చూచెదరు 

నేను వింటిని ఎక్కుపెట్టి బాణములు విడువగ (ప్రాణులు ఆకాశమున 
ఎగురలేవు మరియు లోకములకు, ప్రకృతికి విరుద్దములగు స్తితిని కలుగజేసెదను 

ఈ [ప్రకారము రాముడు సీత విషయమును గూర్చి పరివిధముల విలపించుట 
వలన సీత యెడల గల అనురాగము మనకు తెలియుచున్నది మరియు జనక మహారాజా 
సీతాసహితుడనగు, నా కుశలమడుగగా నేనేమి చెప్పుదును 

త యా విహీనః కృపణః కధం లత్మణ! ధారయే | 

యామా వునుగతా రాజ్యా(దృష్య నిహత చేతనవమ్‌ ॥ కి కా 1-110. 

రాజ్య(భ్రష్టుడనై వికల వునస్కుడైన నన్ను ఆమె వెన్నంటి వచ్చినది 
ఆమెనెడబాసి దీనుడనై ప్రాణములు ఎట్టు నిలుపుకొందును 

ప్రాప్యదుఃఖం వనేశ్యామామాం మన్మథ వికర్శితం | 

నష్ట దుఃఖేన పృష్టేన సాధ్వీ సాధ్వభ్య భాషత ॥ క్ర క 1-113. 

సీత అడవిలో దుఃఖమును భరించుచూ కూడ తన దుఃఖమును పైకి 
కనబడనీయక నాతో దుఃఖమే లేని దానివలె చక్కగ మాటలాడును మరియు 
అయోధ్యకు మరలి పోవగ నాతల్లి కౌసల్య కోడలెక్కడని (ప్రశ్నించునే సుకుమారమైన 
మనస్సుగల ఆమె కేమి చెప్పెదను అక్ష్మణా! నీవు అయోధ్యకు వెళ్ళి సోదరునిపై 
అనురాగముగలవాడగు భరతుని చూడుము సీతనెడబాసి నేను జీవింపజాలను 
'పైవిషయమును బట్టి రామునికి సీతపైగల అనురాగము ఎటువంటిదో స్పష్టమగుచున్నది 
ఇది సీతారాముల అన్యోన్య దాంపత్యమునకు పరాకాష్ట ఇది దంపతులందరికీ 
ఆదర్శ(ప్రాయమైనది 


శరణాగతరక్షణ 


విభీషణుడు సీతను రామునికిచ్చి వేయవలసినదని పరిపరివిధముల రావణుని 
వేడుకొనెను అయినను రావణుడు సీతనిచ్చుటకు అంగీకరించలేదు 
యోవి.న్యస్త్వేవం విధం (బూయాద్వాక్యమేతన్నిశాచర । 
ఆస్మిన్ముహూర్తేన భవేత్త్వాం తు దిక్కులపాంపన ॥ యు కా.16-15 
35 


రామాయణం - పాత్రల ఆదర్శం 

పైగా విభీషణునితో ఓరి! రాక్షసుడా! నీవు తప్పవురెవడైన యిట్లు 
పలికియున్నచో వాడీక్షణమున (బ్రతికి యుండేవాడుకాడు నీవు రాక్షస కులమున 
చెడబుట్టినావు అని నిందించెను ఫలితముగ విభీషణుడు నలుగురు రాక్షసులను వెంటబె 
బ్టుక”ని రామలత్మణులున్న స్థలమునకు వెళ్ళెను 

ఆయుధములతోను మం|త్రులతోను వచ్చినందున తమపై దొడిచేయుటకే 
వచ్చియున్నాడని సు(గీవుడు హనుమంతుడు వానరవీరులతో కర్తవ్యమేమిటాయని 
చర్చించు చుండెను అంత విభీషణుడు తన పేరును తాను సోదరునకు చెప్పిన హితమును 
గూర్చి తెలిపి తాను ఎంత చెప్పినప్పటికి రావణుని మనస్సుమారలేదని పైగా సేవకునివలె 
అవమానించాడని అందువలన ఆలుబిడ్డలను వీడి రాముని శరణుజొచ్చితినని 
మీరాయనకు నావిషయమును గూర్చి తెలుపమని పలికెను అంత సుగ్రీవుడు రాముని 
వద్దకు వెళ్ళి విభీషణుని వృత్తాంతమును తెలిపెను ఆవిధముగ తెలిపి, రాక్షసులు, 
కామరూపులు, కంటికి కనపడక తిరుగునట్టివారు, మంచి పరాక్రమ సంపన్నులు 
వారియందు విశ్వాసము ఎన్నడును పనికిరాదు ఇతడు రాక్షస రొజు రావణుడు పంపగా 
వచ్చిన గూఢచారి కావచ్చును. ఇతడు మనలో చేరి మిత్రభేదము చేయును సందేహము 
అవసరములేదు లేదా మిత్రభేదము కల్గింపకున్నను సమయము కొరకు వేచి యుండి 
విశ్వసించిన మనలను ఎప్పుడైన దెబ్బ తీయవచ్చును ఎవరి బలమునైన స్వీకరింప 
వచ్చునుగాని శత్రుబలమును మాత్రము స్వీకరించరాదు శత్రుపక్షమునుండి వచ్చిన 
ఇతనిని ఎట్టు నమ్మవచ్చును కావున ఇతనిని పట్టుకొని బంధించుటయే ఉత్తమమని 
సు(గీవుడు చెప్పెను 

రాముడు ఈవిషయమునంతయు విని హనుమంతుడు మొదలగు వానర 
వీరులతో విభీషణుడు చెప్పినది, విభీషణుని గూర్చి సు(గ్రీవుడు చెప్పినది మీరు వినియే 
యున్నారు కావున మీకు తోచినది మీరు చెప్పవలసినదని పలికెను అంతవారు (ప్రభూ! 
ముళ్లోకములలో మీకు తెలియనిదిలేదు నీ సౌహా(ర్రాన్ని వెల్ల డిచేయుచు స్నేహధర్మము 
కొలది నీవిట్టు అడుగుచుంటివిగాని నీకు తెలియకగాదు మరియు- - 

త్వం హి సత్య(వ్రత ళ్ళూరో ధార్మికో దృఢ వి(క్రమః | 

పరీత్య కారస్మృతి మాన్ని సృష్టాత్మా సుహృత్సుచ ॥ యు.కా.17-36. 

ధార్మికుడవు, దృఢమైన పరాక్రమము గలవాడవు పరీక్షీంచియే పనులు 
చేయువాడవు, శరణాగత రక్షణము [వ్రతముగ కలవాడవు అనిపలికిరి, అపుడు ప్రత్యేకించి 
అంగదుడు, శరభుడు, జాంబవంతుడు, విభీషణునికి రక్షణ ఈయవలదని చెప్పిరి 
కాని హనుమంతుడు మాత్రము అతనిని తప్పక రక్షించవలయునని రామునితో చెప్పెను. 
వీరి మాటలు విన్న శ్రీరాముడు యిట్లు పలికెను. 

nn 


రామాయణం - పాత్రల ఆదర్శం 

సుగ్రీవా! ఈరాక్షసుడు పరమదుష్పుడే అయినను, కాకున్నను ఏమి అతడే 
విధముగనైనను నాకురవ్వంత కీడు చేయలేడు 

పిశాచాన్‌ దానవాన్‌ యక్షాన్‌ పృధివ్యాం చైవ రాక్షసాన్‌ । 

అంగుళ్యాగ్రేణ తాన్‌ హన్యా మిచ్చన్‌ హరి గణేశ్వర ॥ యు కా 18-23 

నేను చంపదలచినచో పిశాచాదులను, దానవులను, యక్షులను లంకయందే 
కాదు భూమండలము నంతటయును గల రాక్షసులను నా(వ్రేలిమొనతో చంపగలను 
శరణుఅని వచ్చిన వానిని కాపాడనిచో భవిష్యత్తులో నిందవచ్చును 

ఏవం దోషో వహానత్ర (ప్రపన్నానా మరక్షణో | 

అస్వర్గ్యం చా యశోస్వంచ బలవీర్యవినాళనవ్‌ ॥ యు.కా 18-31 

అనర్హములు కలుగును అకీర్తికరము బలపరా(క్రమములను నశింపచేయును 
కావున ళరణాగతుడిని రక్షించుట ధర్మసవ్ముతము దీనిని బట్టి రాముడు 
శరణాగతరక్షకుడని తెలియుచున్నది మరియు రాముని యందుగల యిట్టి శరణాగత 
వాత్సల్యవలయ అనుగుణము (ప్రభువులకును, అధికారులకును, పాలకులకును, 
ఆదర్శ |ప్రాయముగానున్నది 


ధర్మరక్షణ 
శ్రీరామచంద్రుని ధర్మ పరిరక్షణ సకల మానవాళికి ఆదర్శప్రాయము 
రేఖామాత్రమపీ క్షుణ్ఞాత్‌ ఆత్మనో వర్త్మనః పరం | 
నవ్యతీయుః (ప్రజాస్తస్య నియంతుర్నేమి వృత్తయః ॥ రఘు వ 1-17 
రఘువంశపు రాజులే ధర్మాత్ములు వైవస్వతమనువు నుండి దిలీఫుని వరకు 
ఎన్నో తరములు గడచినవి. అయినను ఆవంశపు రాజులు మనువు చెప్పిన ధర్మమార్గమున 
తాము నడచుచు తవు (ప్రజలను నడిపించు చుండెడివారని కాళిదాసు యొక్క 
రఘువంశము వలన తెలియుచున్నది. 
శ్రీలావుడు ధర్మమునకు కట్టుబడిన వాడు కనుకనే పదునాలుగు 
సంవత్సరములు అడవికి వెళ్ళమని తం డ్రి చెప్పకపోయినప్పటికీ కైకేయి కిచ్చిన మాటను 
నిలబెట్టుటకై అరణ్యవాసము చేసినట్టి ధర్మాత్ముడు కౌసల్య రామునితో నేనును నీతో 
పాటు వనవాసమున కు వచ్చెదనని చెప్పగా ఆసవుయమున రాముడు తల్లితో 
ధర్మయుక్తములగు మాటలు కొన్ని పలికెను 
భర్తుః పునః పరిత్యాగో నృళంసః కేవలం సస్త్రియాః | 
సభవత్యా న కర్తవ్యో మనసావిగర్హితః ॥ ఆయో కా 24-12 
37 


రామాయణం - పొత్రల ఆదిర్గుం 

స్రీభర్తను విడచుట వలన మిక్కిలి పాపము కలుగును కావున భర్తని వదలి 
పెట్టడము నీవు చేయకూడదు దశరధుడు జీవించి యున్నంత వరకు నీవతనికి పరిచర్య 
చేయవలసినది అదియే శాశ్వతమగు ధర్మము 

యావజ్జీవతి కాకుత్ణ్సః పితామే జగతేపతేః | 

శు(శ్రుషా క్రియతాం తావత్‌ సహిధర్మః సనాతనః ॥ 

అయో కా 24-13 

జని రాముడు చెప్పగ కౌసల్యయు రాముని ధర్మోచితమగు వాక్యములకు 
సంతసించి ఆట్టే ఆచరింతునని చెప్పెను తల్లియైనను అధర్మమార్గమున నడచు 
చుండినచో ధర్మమార్గమును బోధించునట్టి ఉత్తమ ధర్మశీలుడు రాముడు 

రాముడు వనవాసమునకు వెళ్ళుటను చూచి సహించలేని లక్ష్మణుడు 
రామునితో- - 

(ప్రోత్సాహితోఐి_యం కైకేయ్యాపదుష్టో యదినః పితా | 

అమి(త్రభూతో నిస్ఫంగం వధ్యతాం బధ్యతా మపి ॥ 

అయో కా 21-12. 

దశరధమహారాజు స్త్రీలోలుడై ఏదేని ఆజ్ఞాపించినచో దానిని పాటించవలసిన 
అవసరములేదు నీవు ఈ రాజ్యమును స్వాధీనము చేసుకొనుము నాచే రక్షితుడవైన 
నిన్ను ఎవ్వరూ ఏమియు చేయలేరు నేను తండ్రి అయిన దశరధుని బంధింతును 
అతనిని చంపివైచెదను 

గురో రప్యవ లిప్తస్య కార్యాకార్య మజానతః । 

ఉత్పధం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్‌ ॥ ఆయో కా 21-13 

ఆచార్యుడు కూడ గర్వితుడ్డె ఉచితానుచితవేందో తెలుసుకొనక 
దుష్టమార్గమును అవలంబించినవో అతడు దండింపదగినవాడు అగును అనిపలుకగా 
ధగ్మమునే ప్రధానముగా ఎంచుకొన్న రాముడు నాయనా ! కైకేయి ముందు, నాతండ్రి 
వూట జవదాటనని పలికితిని ఆవిధముగా ప్రతిజ్ఞ చేసి నాతండ్రి ఆజ్ఞను 
అతిక్రమింపలేను తల్లియగు కౌసల్య, నేను, సీత, లక్ష్మణుడు, సుమిత్ర ఎల్లరును 
తం(డి ఆదేశము అనుసరించియే తీరవలెను ఇదియే సనాతన ధర్మము కావున ధర్మ 
సమ్మతమగు వన వాసము చేయవలెను 

లక్ష్మణా! లోకమున ధర్మమునకు ఫలములైన సౌఖ్యములు లభించుటలో 
ఉపాయములుగ నిశ్చయింపబడిన ధర్మము, అర్హము కామములను మూడును ధర్మము 
నందే యున్నవి భార్య ఎట్టు అనుకూలవతియై ఎట్టు ధర్మమును కలిగించునో 

38 


.రామాయణం - పాత్రల ఆదర్శం 

(పియురాలై కావుమును సాధించునో, సత్సంతానవు కలదై సకలార్లవుులు 
సాధింపచేయునో అట్టే ధర్మమే సకల పురుషార్లసాధనము కావున ధర్మమును 
ఆశ్రయింపవలయును కావున నీవట్టుపలుకవలదు తండ్రి మున్నగు వారిపై కోపమును, 
నన్నుగూర్చిన శోకమును వదలి ధైర్యమును అవలంబించ వలయునని ధర్మోపదేశము 
గావించెను 

రాముడు వనవాసం వెళ్ళుచూ తన అర్జాంగియైన సీతతో సీతా! “కులే మహతి 
సంభూతే ధర్మజ్జేధర్మచారిణి' పూజ్యులగు నాతండ్రి నన్ను అడవికి పంపుచున్నాడు 
నీవు గొప్పకులమున పుట్టినదానవు ధర్మమెరిగిన దానవు నేను అడవికి వెళ్ళుచున్నాను 
నాతండ్రి భరతుని యువరాజుగ నియమించినాడు “భరతస్య సమీపేతు నాహం కధ్యః 
కదాచన' కావున నీవెన్నడు భరతుని చెంత నన్ను గొప్పగ పలుకకుము నీవు భరతునిచే 
ఇప్పటినుండి పోషింపదగిన దానవు కావున సాధారణ బంధువువలె ఉండవలెను 
దశరధుడు భరతునికి రాజ్యము నిచ్చెను కావున అతడును దశరధుడును నీచే 
సంతోషపెట్టదగినవారు నేను అడవికి వెళ్ళగ నీవు వ్రతములు, ఉపవాసములు 
చేయుటలో ఆసక్తురాలవుకమ్ము ఉదయముననే లేచి శాస్త్రోక్తముగ పూజచేసి 
దశరధునకు నమస్మరించుము. అనంతరము దుఃఖముచే కృశించినది, ధర్మమునే 
ముందుంచుకొన్న మాతల్లి కౌసల్యను ఆదరింపుము మరియు తక్కిన తల్టులను 
గూడ పూజింపుము తల్టులందరు నాకు సమానము 

(భాతృ పుత్ర సమౌ చాపి ద్రష్ట వ్యౌచ విశేషతః | 

త్వయా భరత శత్రుఘ్నా (ప్రాణైః (పియతరౌ వువు ॥ 

ఆఅయో,.కా.26-33. 

అనంతరము భరత శత్రుఘ్నులను నీసోదరులవలె, బిడ్డలవలె, విశేషమగు 
వాత్సల్యముతో చూచుకొనుము వారు నాకు ప్రాణములకన్నా ప్రీతి పాత్రులే భరతుడు 
దేశాధిపతికావున అతనికెన్నడు విరోధము కల్గించకుము కనుక నీవు ధర్మమునందు 
ఆసక్తురాలవై ,అమోఘమైన (వ్రతమును ఆచరించమని చెప్పెను 


శ్రీరాముని (భాత్స(పీవు 

సకల గుణములకు నిలయుడైన శ్రీరామచంద్రుని సోదర (పీమ మిక్కిలి 
ఆదర్భ్శ|ప్రాయమైనది నేటి సమాజమున ఏకగర్భజనితులైనప్పటికి వారిమధ్య పరస్పర 
(పీవు కనిపించుటలేదు ఫలితముగ ఒకరిపైన ఒకరు దాడి చేయడము, ఆస్తి 
నపహరించడవుఎ, సంహరించడవలట వెంుదలగు దంష్కృృత్యవంలనా 


ఆచరించుచున్నారు 
39 


రామాయణం - పొత్రల ఆదర్శం 
శ్రీరాముని విషయమున అట్టుగాదు కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి 
భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించినారు అనగా తల్టులు వేరని 
స్పష్టముగ తెలియుచున్నది కాని నలుగురికి దశరధమహారాజే తండ్రి, కాని ఆనలుగురు 
అన్నదమ్ముల మధ్యన ఉండెడి సోదర స్నేహము దైనందిన జీవనములో ఆచరించుటకు 
సాధ్యము కానిది కాని శ్రీరామచంద్రుడు లక్ష్మణాది సోదరులు అది సాధ్యమే అని 
నిరూపించినారు శ్రీరాముని భ్రాతృప్రేమ ఎట్టిదో బాలకాండమున మనకు కన్నులకు 
కట్టినట్టు కనిపించుచున్నది నిరంతరము తనను నీడలా వెంటాడుతున్న లక్ష్మణుని పైగల 
సోదర(పీమ ఎట్టిదో వాల్మీకి యిట్లు తెలియజేసెను 
న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః | 
వృుష్టమన్న ముపానీత మళ్నాతి నహితంవినా॥ బాలకా 18-31. 
లక్ష్మణుడు లేనిచో శ్రీరామచంద్రుడు ని(ద్రించెడివాడుకాదు మృష్టాన్నము 
లభించినను, లక్ష్మణుడు లేనిచో భుజించెడి వాడు కాదు అట్లే భరత శత్రుఘ్నల 
యెడలను భావించెడివాడు 
తన తండ్రి తనకు యువరాజ్యాభిషేకము చేయుదునని తెలియజేయగ, 
శ్రీరామచంద్రుడు ఆ ప్రియమగు వార్తను తన తల్లికి, తన తమ్ముడగు లక్ష్మణునికి, 
తన అర్జాంగియగు సీతకు చెప్పినాడు ఆసమయమున రాముడు అత్మబణునితో చెప్పిన 
వాక్యములను పరిశీలించినచో అతని (భ్రాత్స(పీమ ప్పష్టముగ తెలియగలదు 
లక్ష్మణో మాం మయాసార్హం (ప్రశాధిత్వం వసుంధరామ్‌ । 
ద్వితీయంమే అంతరాత్మానం త్వామయం శ్రీరుపస్టితా ॥ 
అయో కా 4-43. 
లక్ష్మణా! నాతో కూడ ఈభూమండలమును పాలింపుము నా రెండవ 
అంతరాత్మ వంటి నీకు యిపుడు ఐశ్వర్యము పట్టినది 
సౌమి(త్రే భుంత్వ భోగాం స్త్వ మిష్ట్రాన్‌ రాజ్యఫలానిచ | 
జీవితం చాపి రాజ్యం చ తదర్థవుపి కావుయే ॥ అయో కా 4-44 
లక్ష్మణా నీవు యిష్టములగు భోగములను రాజ్యఫలములను స్వేచ్చగ 
అనుభవించుము నేను జీవితమును, రాజ్యమును కూడ నీకొరకే కోరుచున్నాను 
కేకయ రాజ్యమునుండి తిరిగి వచ్చిన భరతుడు (శ్రీరాముని వనవాస 
వార్తను విని మిక్కీలి కోపము చెంది తల్లిని దూషించి రామునికి రాజ్యము 
అప్పుగించుటకై కొంత సైన్యమును వెంటబెట్టుకొని చిత్రకూట పర్వతమునకు 
బయలుదేరును ఆసమయమున లత్మణుడు సాల వృక్షము నెక్కి చూడగ భరతుని 
40 


“రామాయణం - పాత్రల ఆదర్శం 

సైన్యము కనిపించెను అదిగాంచి భరతుడు తమపైకి దండెత్తి వచ్చు చున్నాడని తెలిసికొని 
ఆగ్రహాదగ్రుడై అతనిని చంపుటకు అనుమతి నివ్వవలసినదని శ్రీరాముని కోరెను 
ఆసవముయమున లక్ష్మణుని అనునయించి తనకుగల అపారమైన సోదర (ప్రేవును 
చాటుకొనెను 

ధర్మ వుర్దంచ కామంచ పృధివీం చాపి లత్మణ | 

ఇచ్చామి భవతావముర్హే ఏత(త్రతి శృణోమి తే ॥ అయో కా 97-5. 

యద్వినా భరతం త్వాంచ ళత్రుఘ్నం వాపి మానద । 

భవేన్మమ సుఖం కించి దృస్మ తత్కురుతాం శిశీ ॥ అయో కా 97-8 

లక్ష్మణా! భరతుని పట్ల నీవట్టు భావింపవలదు ధర్మార్షకామములు, 
ఈభూమండలము వీటన్నిటిని నేను మీ కొరకే కోరుచున్నాను నీవు, భరతుడు, 
శత్రుఘ్నుడు లేనట్టి ఏ అల్పసుఖమైనను నాకు వలదు 

మన్యే£.హ మాగతో£౬యోధ్యాం భరతో (భ్రాతృవత్సలః | 

వువు (ప్రాణాత్రయతరః కులధర్మ వునుస్మరన్‌ ॥ అయోకా9?7-9. 

(భ్రాతృవళ్సలుడైన భరతుడు నా ప్రాణములకంటే మిక్కిలి యిష్టమైన వాడు 
జడలు నారచీరలు ధరించి వనమునకు వచ్చిన మనలను చూచుటకై వచ్చుచున్నాడేగాని 
వేరొకదృష్టితో గాదు కుల ధర్మము ననుసరించి భరతుడు తిరిగి రాజ్యము 
నప్పుగించుటకే వచ్చుచున్నాడు అని సోదరులపై తనకు గల ప్రేమను ప్రకటించుకొని 
లోకమునకు ఆదర్శప్రాయుడైనాడు 

వురియు యుద్దకాండవఎన ఇంద్రజిత్తు యొక్క నాగపాశవలచే 
రామలక్ష్మణులు బడ్డులై మూర్చపోయిరి శ్రీరాముడు తన తమ్ముని కన్నా కొంచెం 
ముందుగ మూర్చనుండి తేరుకొని సోదరుడు మృతకల్పుడై పడియుండుటను చూచి 
దుఃఖాతిశయముతో యిట్టు విలపించెను 

కింన్ను వే సీతయా కార్యం లబ్దయా జీవితేనవా | 

శయానం యోద్య పశ్యామి భ్రాతరం యుధి నిర్హితవ్‌ ॥ 

శక్యా సీతా సమానారీ మర్త్య లోకే విచిన్వతా | 

న లత్మణ సమో (భ్రాతా సచివః సాంపరాయికః ॥  యుకా.49 5-6. 

నాతమ్ముడిపుడు యుద్దమున పరాజితుడై నేలపై బడియున్నాడు నాకింక 
సీతతో గాని, నాప్రాణములతోగాని పనియేమున్నది మనుష్యలోకనుంతయు వెదకి 
సీత వంటి భార్యను సంపాదించవచ్చును. కాని నాకు సహాయుడును, యుద్ద సమర్దుడును 
అగు లక్ష్మణుని వంటి తమ్ముని సంపాదించలేను పైమాటల వలన రాముని (భాతృ(ప్రీమ 


ఎటువంటిదో తెలియుచున్నది 
41 


రామాయణం - పాత్రల ఆదర్శం 
అనుచరుల ఎడ (ఏవం 


శ్రీరామ చంద్రుడు తన అనుచరుల ఎడల అపారమైన ఆదరాభిమానములు 
కలవాడని ఆయా సంఘటనలను బట్టి బుజువగుచున్నది ముఖ్యముగా గుహుడు, 
సుమంత్రుడు, జటాయువు మొదలగు వారి యెడల (ప్రవర్తించిన తీరు మిక్కిలి 
్రశంసనీయమైనది తాను లోకోత్తమ పురుషుడైనప్పటికి సాటిలేని పరాక్రమము గలవాడై, 
రాజ్రాయుండి కూడ అనుచరుల సహాయము లేనిది ఏకార్యములను సాధించుటకు వీలు 
లేదని తెలియ జేసినట్టి ఆదర్శమూర్తి యిందులో స్పృళ్య, అస్పృశ్య భేదములు, 
కులపట్టింపులు, మానావమాన భేదములను లెక్కించక తన అనుచరులను లెస్సగ 
ప్రేమించెను ఒక్కొక్క అనుచరుని పైన ఎట్టెట్లు తన ఆదరాభిమానములను ప్రదర్శించి 
లోకమునకు ఆరాధ్యుడైనాడో తెలిసికొందము 

రామునికి ప్రియమి(త్రుడు గుహుడు రాముడు సీతా లక్మణులతో కలిసి 
శృంగి బేరం వెలుపల విడిది చేసెను అదిగాంచి గుహుడు వివిధ భక్య, భోజ్యూదులతో 
సత్కరించుటకు సంసిద్దుడాయెను 

నిషాదులకు రాజు అయినప్పటికీ గుహుడు తన అనుచరుడైనందున ఆయనతో 
ఎంతో స్నేహ పూర్వకవుగ మాట్టాడీ ఆయనపై తనకుగల అనురాగమును 
తెలుపుకొనెను గుహుడా! నీవు కాలి నడకతో వచ్చి మమ్ము ఆవ్వోనించుట చేతను, 
స్నేహము చూపుట చేతను, వేము అన్నివిధముల నీచే పూజింపబడితిమి 
సంతుష్టులమైతిమి అనిపలికి గుహుని కౌగిలించుకొని కుశల ప్రశ్నలడిగిను 

శ్రీరామునికి సుమంత్రుడు కూడ సహచరుడై ఎల్లప్పుడు రామచంద్రుని 
అనుసరించి తిరుగువాడు కావుననే గంగానది దాటునపుడు రాముడు తన కుడి చేతితో 
సుమం|త్రుని తాకుచు నీవు వెంటనే రాజునకు సన్నిహితుడవై యుండుమని పలికెను 
సుమంత్రుడు రామునకు సూతుడైనను అతని ఎడల రామునికి ఎంతో (పేమ కలదని 
దీనివలన వునకు తెలియు చున్నది వనవాసమునకు వెళ్ళునపుడు రాముడు 
సుమం్రునితో పలికిన మాటలు ఎంతో ఉదాత్తముగ నున్నవి 

ఇత్వైకూనాం త్వయా తుల్యం సుహృదం నో పలత్షయేం | 

యధా దళరథో రాజూ మాం నళోచే త్ర ధాకురు ॥ 

సుమంత్రా! ఇత్వాకువంశము వారికి నిన్నుబోలిన మిత్రుని వేరొకని కానను 
దశరధమహారాజు నన్ను తలంచి దుఃఖింపకుండునట్టు చేయుము ఇటువంటి రాము 
సహచరుల ఎడగల ప్రేమ అందరికీ ఆదర్శవంతమైనది 

42 


రామాయణం - పాత్రల ఆదర్శం 
సుఖదుఃఖములలో సమానత ము 
శ్రీరామ పట్టాభిషేకము కొన్ని గంటలలో జరుగనున్నదనగ సుమంత్రుడు వ 
చ్చి దశరధుడు నిన్ను ఆహ్వానించుచున్నాడు అని రామునితో చెప్పెను అంత రాముడు 
ఏమాత్రము ఆలస్యము చేయక కైక గృహమునందు యున్న దశరధుని దగ్గరకు వెళ్లెను 
ఆసవుయమున దశరధుని ముఖము వివర్లవె యుండగ అతడు అట్టగుటకు 
కారణమేమని రాముడు కైకను అడిగెను అంత ఆమె మీతండ్రిగారికి ఏదుఃఖమును 
లేదు ఆయన యందు ఒక విషయ మున్నది దానిని నీయందు భయముతో 
తెలుపలేకున్నాడు నీకు యిష్టము లేని మాట తెలుపుటకు అతని నోట మాట రాలేదు 
ఆయన చేసిన వాగ్దానమును నీవు నెరవేర్చవలెను దానిని మీతం(డ్రి స్వయముగ నీకు 
చెప్పలేకున్నాడు అని చెప్పెను నీవు తండ్రి వాగ్దానము (ప్రకారము దండకారణ్యమున 
పదునాలుగు సంవత్సరములు నివసింపుము 
సప్తసప్త చ వర్షాణి దండ కారణ్య మాశ్రితః | 
అభిషేక మిమంత్యక్త్వా జటాచీరధరోభవ ॥  ఆయో కా 18-37 
నీ అభిషేకమునకై తెచ్చిన సామ[గ్రినంతయు ఉపయోగించి భరతునకు 
పట్టాభిషేకము చేయవలెను వ ('జపాత సదృళవుగు ఆవాక్యము విని రాముడు 
ఏమాత్రము బాధపడలేదు పట్టాభిషేకము జరుగునని తెలిసినపుడు సంతోషించలేదు 
అడవికి వెళ్ళమన్నప్పుడు బాధపడనూలేదు 
దీనిని బట్టి రాముడు సుఖదుఃఖముల యందు సమానముగ నుండువాడని 
తెలియుచున్నది 
ఇదే విషయమును దశరూపక మందు కూడా క్రింది విధముగా చెప్పబడినది 
ఆహూత స్యాభిషకాయాం విశ్ళష్టస్య వనాయ చ | 
నమయా లక్షితస్తస్య స్వల్ఫోప్యాకార వి(భ్రమాః ॥ 
దళరూపకం పు 108. 
అభిషేకమునకు ఆహ్వానించినప్పటికి వనానికి పంపినప్పుటికి రాముని 
ఆకారములో ఏమాత్రము మార్చులేదు మరియు సుభాషిత రత్న బాండాకారములో 
చెప్పినటుల మహాత్ములు సంపదల యందును, ఆపదలయందును ఒకేవిధముగ 
నుందురు 
సంపత్తౌ చ విపతౌచ వహతావేక రూపతా | 
ఉదేతి సవితా రక్తః రక్త ఏవ హస్తవేంతి చ ॥ 


43 


రామాయణం - పాత్రల ఆదర్శం 

ఉదాహరణమునకు సూర్యుడు ఉదయాస్తమయము లందు ఒకే విధముగ 
నుండును ఉదయించునపుడు సంతోషముగను ఆస్తమించు నపుడు దుఃఖముగను 
ఉండడు మరియు 

దుఃఖేష్వను ద్విఘ్నవునాః సుఖేషు విగత స్పృహాః | 

వీతరాగ భయ(క్రోధః స్థిత ధీర్ముని రుచ్యతే ॥ భ గీ 2-56 

దుఃఖము నందు బాధపడకుండుటయు సుఖములందు అనురాగము లేక 
క్రోధము, భయము లేనట్టి స్థిరమైన బుద్దిగలవాడే ముని అని భగవద్గీత తెలుపుచున్నది 
సుఖదుఃఖముల యందు సమానముగ నుండవలెననిడి ఈగుణము మానవాళికి మిక్కిలి 
ఆదర్శప్రాయమైనది 

త్యాగ గుణము 


దశరధ మహారాజు వృద్దా ప్యము పైబడీ నందున జ్యేష్టుడు సకల గుణో పేతుడైన 
రామునకు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించెను కాని విధి విలాసము వలన 
కైకేయి కివ్వవలసిన రెండు వరములకు లోబడి ఆకార్యము నెరవేర్చ లేకపోయెను, 
న్యాయముగ ఆ రాజ్యము శ్రీరామునకు రావలసినది, కాని మంధర ్రోద్దలము వలన 
కైకేయి అతనికి రాజ్యము లేకుండ చేసినది. దళరధునకు గాని రామునకు గాని 
ప్రజాబలము యున్నది అయినను ధర్మమునకు కట్టుబడి ఏమీ చేయలేకపోయెను 
దశరధుని పిలుపుపై శ్రీరాముడు కైకేయి అంతఃపురమునకు వెళ్లెను అచట కైకేయి 
రామునుద్దెశించి-- రామా! పూర్వము దేవాసుర యుద్ధమున నీతండ్రికి బాణములు 
గ్రుచ్ళుకొనగ అతనిని యుద్ధమున కాపాడితిని అట్టు కాపాడి నందులకుగాను ఆయన 
రెండువరముల నిచ్చి యున్నాడు ఆరెండు వరములలో ఒకటి భరతంనికి 
పట్టాభిషేకమును, రెండవది నీవిపుడే దండకారణ్యమునకు పోవలెనని కోరితిని 

త[త్రమే యాచితో రాజా భరతస్యాభిష్నేవనమ్‌ । 

గవుకం దండకారణ్యో తవ చాద్యైవ రాఘవ ॥ అయో కా 18-33 

కైకేయి పలుకులను విని రాముడు ఏమాత్రము బాధనొందక నీవు చెప్పినట్లే 
అగుగాక జడలు, నారచీరలు ధరించి నేను అడవిలో నివసించుటకుగాను వెళ్లెదను. 
నీవు సంతోషపడుము మాతం డ్రి చెప్పలేదని విచారపడవద్దు నేనిచట నుండి వెంటనే 
వెళ్లెదను అని కైక చెప్పిన ఒక్కమాట వలన తనకు రాబోవు రాజ్యమునంతయు వదలు 
కొనెను కనుకనే త్యాగధనుడు శ్రీరాముడు 

రాముడు అడవులకు వెళ్లిన తరువాత దశరధుడు మరణీంచెను దశరధ 
మరణానంతరము భరతుడు వచ్చి దశరధునకు అంత్య (క్రియలు జరిపించి తన తల్లి 


రామాయణం పాతల ఆదర్శం 
చేసిన దుష్క్పృత్యమునకు బాధపడి తల్లిని దూషించి నిండు కొలువులో సయితము 
తల్లివాట ద్వారా తనకు లభించిన రాజ్యవమునంత యు తిరిగి రావునకు 
యిచ్చివేయుటకు నిశ్చయించెను ఆశుభకార్యము చేయుటకు గాను తన తల్టులను, 
గురువులను మంత్రులను, సేనా నాయకులను, చతురంగ బలములను వెంటబెట్టుకొని 
రామాశ్రమమునకు వెళ్లి రాముని ఎదుట అగ్రజూ! నేను యుక్తవచనములతో నాతల్లి 
నూరడించితిని ఆమె యిష్టపడునట్టుగ ఈ రాజ్యమును నాకిచ్చితివి దానిని తిరిగి 
నీకు యిచ్చుచున్నాను 
సాన్తితా మామికా మాతాదత్తం రాజ్యమిదంవుము | 
తద్దదామి తవైవాహం భుంత్వ రాజ్యమకంటకమ్‌ ॥ 
అయో కా 105-4. 
శత్రరహితవుగు రాజ్యమును నీవనుభవించువుని భరతుడు తిరిగి 
సమర్పించెను. అక్కడికి చేరిన వారందరు భరతుని వాక్యములు విని బాగు బాగు అని 
మెచ్చుకొనిరి పోయిన రాజ్యము తిరిగి వచ్చినప్పటికి భరతా! మనతం(డ్రి అరణ్యవాసము 
చేయమని ఆజ్ఞాపించి యున్నారు ఆయన శాసననమును పాటించెదను 
నవుయా శాసనం తస్య త్యక్తుం న్యాయ్య మురిందవము | 
సత్వయాపి సదామాన్యః స వై బంధు స్సనః పితా ॥ 
అయో.కా 105-39 
నేను ఆయన ఆజ్ఞను ఆచరింపక విడిచి పెట్టడము తగదు ఆయన ఆదేశము 
నీకును గౌరవింపదగినదే మన తం|డ్రి యగు దశరధుని సదాచారము ను దృష్టిలో 
ఉంచుకొని నీవే రాజువుకమ్ము అని చేతికి వచ్చిన రాజ్యమును వదలుకొన్నట్టి త్యాగశీలి 
శ్రీరాముడు 
కృతజ్ఞత్వం 
కృతజ్ఞత అనునది మానవుని యొక్క సహృదయత్వమును జాదార్యమును 
తెలియజేయును కృతఘ్నత అనునది మానవుని స్వార్హపరత్వమును నీచత్వమును 
వెళ్లడించును భారతీయులు సహజముగ కృతజ్ఞులు కృతఘ్నత అనిన మిక్కిలి 
ఏవగించు కొందురు కనుకనే రామాయణమున పలుచోట్ల కృతజ్ఞత అను ధర్మము 
మిక్కిలి ప్రళంసింపబడినది కృతఘ్నత అనునది మిక్కిలి నిందింపబడినది. ఈ।క్రి 
ంది లక్ష్మణుని వాక్యమును పరిశీలించినచో కృతఘ్నత ఎంత ఏవగింపు కలిగించునో 
తెలియగలదు 
45 


రామాయణం - పొత్రల ఆదర్శం 

గోఘ్నే చైవ సురాపేచ చోరేభగ్న వ్రతే తథా ! 

నిష్కృతి ర్విహితా సద్భిః కృతఘ్ను నాస్తి నిషతిః ॥॥  కి.కా 34-12 

(బహ్మహత్యకు, వుద్యపానమునకు, చౌర్యమునకు (వ్రత భంగవున కు 
సత్పురుషులు ప్రాయళ్ళిత్తమును చెప్పియున్నారు కాని కృతఘ్నత అను పాపమునకు 
మాత్రము ప్రాయశ్చిత్తములేదు 

శ్రీరాముడు, తన కొరకు తన సర్వ సుఖములను త్యజించి, నవ వధువగు 
ఊర్మిళను సైతము విడిచి అడవులకు వచ్చి తనను అహర్నిశలు అప్రమత్తతతో కాపాడిన 
లక్ష్మణుడు రావణుని యొక్క శక్తి ప్రహారముచే మూర్భనొంది నప్పుడు కడు దీనముగ 
విలపించి, తన అనన్య సావూన్యవుగు కృతజ్ఞతా భావవుును ఈవిధంగా 
తెలియజేసినాడు 

కిం వే రాజ్యేన కిం |ప్రాణైః యుద్దే కార్యం న విద్యతే 1 

యత్రాయం నిహత శ్ళేతే రణ మూర్లని లక్షణః ॥ యు కా 101-12 

లక్ష్మణుడు ఈవిధముగ శత్రువులచే నిహతుడై యుద్ద సమయమందు పడి 
యుండగ నాకు రాజ్యముతో నేమి పని అతడు లేకుండగ నేను బ్రతికి మాత్రమేమి 
చేయుదును ఇక యుద్దము మా(త్రమేల చేయవలెను 

యదైవ మాం వనం యాంత వును యాతి మహాద్యుతిః । 

అఆహమప్యను యాస్యామి తథైవైనం యవమక్షయమ్‌ ॥ 

యు కా 101-13 

నేను వనమునకు బయలు దేరి నపుడు ఎట్టు వుహాద్యుతియగు ఈ 
లక్ష్మణుడు నావెంట బయలుదేరెనో అట్లే యవుసదనమునకు పోవు లక్ష్మణుని 
వెంటనేను బయలు దేరుదును అని దుఃఖించి తన కృతజ్ఞతా భావమును తెలియ 
జేసెను మరియు విభీషణుని పట్హ, తనకు యుద్దమున సాయపడిన సు(గీవాది 
స్నేహితులు వారి అనుచరుల పట్ట శ్రీరామచంద్రుడు (ప్రదర్శించిన ఆత్మీయత, అతని 
యుత్కష్టమగు మైత్రి అతని కృతజ్ఞతకు తార్కాణము 

శ్రీరాముడు సీతను వెదుకుచు లక్ష్మణునితో కలసి అరణ్యమున సంచరించు 
చుండగ వారికీ నెత్తుటి చే తడచి నేలపై బడియున్న జటాయువు కనబడెను 
జటాయువును చూచి, జటాయువే సీతను తిని యుండునని భావించి బాణముచే 
చంపుటకు సిద్దపడెను అదిగాంచి జటాయువు దుఃఖముతో దీనవాక్యములతో తాను 
రావణుని బారినుండి సీతను విడిపించబోయిన విధమును తెలియజేసెను 

AR 


రామాయణం - పాత్రల ఆదర్శం 

ఆమాటలు విని శ్రీరావుచంద్రుడు మిక్కిలి కలత నొంది అత్మణా! 
బహుకాలము నుండి జీవించియున్న ఈ జటాయువు నేడు ఈ విధంగా సడియున్నాడు 
కాలము ఎట్టి వార్‌కైనను దురతిక్రమము నాకు ఉపకారము చేసిన ఈ జటాయువు 
సీతను విడిపించుటకు రావణునితో పోరాడి అతనిచే నిహతుడైనాడు 

సర్వత్ర ఖలు దృశ్యంతే సాధవో ధర్మచారిణః | 

శూరాళ్ళురణ్యా సౌమిత్రే తిర్యగ్యోని గతేష్వపీ ॥ ఆర కా 68-24 

నా కొటుకు ఈ పక్షిరాజు (ప్రాణములు త్యజించినాడు ఆపదలో యున్నవారిని 
రక్షించే మహాత్ములు మానవులలోనే కాదు సకల బీవులందును, పశుపక్యాదులందును 
ఉన్నారు 

సీతాపహరణం దుఃఖం నమే సౌమ్య తధా గతమ్‌ | 

యధా వినాశో గృధ్రస్య మత్మతేచ పరంతప ॥ అర కా 68-25 

లక్ష్మణా! ఈజటాయువు నాకొజుకు మరణించుటచే కల్లుచున్న దుఃఖము 
సీతాఫహరణము వలన గూడ నాకు కలుగుటలేదు 

రాజా దశరధ (శ్చీమాన్యధా వమ మహాయశాః | 

పూజనీయళ్ళ మాన్యళశ్ళ తధాయం పతగేశ్వరః ॥ అర కా 68-26 

గొప్పకీర్తి సంపన్నుడును శ్రీవుంతుడునునగు రాజువలె ఈ పత్షీరాజు 
జటాయువు గూడ మనకు పూజ్యుడు అనెను 

అంతట మృతుడైన ఆజటాయువును నక్కలకు, కుక్కలకు, కాకులకు, 
గ్రద్దలకు విడచి తనదారినతాను సీత కొఆుకు అన్వేషిస్తూ పోకుండ, మంచి వారైన 
కుమారులు తమ తండ్రి చనిపోయినపుడు, ఎంత భక్తి (శ్రద్దలతో అన్ని కర్మలను చేస్తారో 
అంత భక్తి శ్రద్దలతో అతని కర్మ కాండలను చేసినాడు శ్రీరాముడే స్వయముగ చితిని 
పేర్చి దహించినాడు అంతటితో ఊరుకొనక అ “నికి పుణ్యాత్ములగు వారు పొందు 
ఉత్తమ లోకములను అనుగ్రహించుచు శ్రీరాముడు యిట్టనినాడు 

యా గతి ర్యజ్ఞ శీలానా మా హితాగ్నేళ్ళయాగలతిః | 

అపరావర్తినాం యాచ యాచ భూమి (ప్రధాయినామ్‌ ॥ 

ఆర కా 68-29 

మహాబలముగల గృ(ధ్రరాజా। యజ్ఞశీలురు, ఆహితాగ్నులు యుద్దములో 
వెన్నుచూపనివారు, భూదానములు చేసినవారు 

మయా త్వం సమనుజ్ఞాతో గచ్చలోకాననుత్తమాన్‌ । 


గృ(ద్రరాజ వుహాసత్త సంస్కృతళ్ళి మయా (వ్రజ॥ అరకా 68-30 
47 


రాయి “యిల = బూత్రాల అటల్ళుల 
మహాత్ములు ఎట్టి ఉత్తమ లోకములను పొందుురో అట్టి ఉత్తమోత్తములగు 
లోకములను నాచే సంస్కృతుడవైన నీవు పొందుదువు గాక! అని దీవించెను 
ఈవిధంగా శ్రీరావుచంద్ర(ప్రభువు సాధువు, పరోపకారపరాయణుడు, 
ధర్మవర్తనుడు అయిన జటాయువునకు పుణ్యగతులను అనుగ్రహించి తన కృతజ్ఞతను 
వెల్లడించాడు తరువాత పక్షిరాజగు జటాయువుకు జలతర్చణ పిండ (ప్రదానాదులను 
నిర్వర్తించి తన సర్వభూత సవుత్వమును అసదృళవుగు కృతజ్ఞత్వవయను 
వెల్లడించుకొనెను అందుకే శ్రీరామచంద్రుడు మానవులకేగాక సకల జీవరాసులకు 
ఆదర్శ(ప్రాయుడైనాడు 
మరియు హనుమంతుడు చేసిన ఉపకారమునకు రాముడు తన కృతజ్ఞతను 
వెల్లడించుకొనుచు యిట్లనెను 
అహం చ రఘువంశళ్ళ లత్మణళ్ళ వుహాబలః । 
వైదేహ్యా దర్శనే నాద్య ధర్మతః పరిరత్షితా ॥ యు కా 1-11. 
హనుమంతుడు లంకలో నున్న సీతను చూచి నన్ను నావంశమును, 
నాసోదరులను మాఅందరినీ ధర్మతః పరిరక్షించి యున్నాడు ఆతడు జానకి యెక్క 
కుశల వార్తను తెలుపక యుండిన మహా అనర్హము సంభవించి యుండెడిది 
ఇదంతు వువు దీనస్య మనోభూయాః |ప్రకర్షతి । 
యది హాస్య ప్రియా ఖ్యాతు ర్నకుర్మ సదృళం ప్రియమ్‌ ॥ 
యుకా 1-12 
యిట్టి మహత్తరమగు ప్రియవార్తను తెలిపిన ఈ హనుమంతునికి తగిన 
(పియమును చేయలేక పోయినందులకు మిక్కిలి బాధపడెను 
వూ (ప్రాణములు నిలబెట్టిన అతనికి నేను చేయదగిన ప్రయవలు 
ఒక్కటియేయని హనుమంతుని పరిష్వంగము చేసుకొనెను యిట్టి రాముని కృతజ్ఞత 
అందరికిని ఆదర్శవంతమైనది 
(ప్రజారంజక పాలన 
మనువు మొదలుకొని ఈనాటి వరకు ఎందరెందరో రాజులు దేశములను 
పరిపాలించుచునే యున్నారు చరిత్రలో ఎందరో రాజులు తమ ప్రజలను కన్న బిడ్డలవలె 
పరిపాలించినారని తెలియుచున్నది ఎంతో మంది శక్తి వంచన లేకుండా తమ (ప్రజలను 
పరిపాలించి యున్నారు ఆ రాజుల మా ఎంత సక్రమముగా పరిశీలించిననూ ఏవో 


రామాయణం - పాత్రల ఆదర్శం 

కొన్ని లోటుబాటులు లేకపోలేదు ఈరాజులందరి పరిపాలన ఒక ఎత్తు శ్రీరామచంద్రుని 
పరిపాలన ఒక ఎత్తు 

శ్రీరామచంద్రుని పరిపాలన ఆచంద్ర తారార్భము విలసిల్టునట్టిది ఆయన 
పాలన భూమండలము నందలి రాజుల కెల్లరకు ఆదర్శ(ప్రాయమైనది ఎంతమంది 
రాజులు ప్రయత్నించినను రావురాజ్యమును కొని తెచ్చుటలో విఫలులగుచునే 
యున్నారు దీనిని బట్టి రామ రాజ్యము ఎంత ఉత్మృష్టతరమైనదో, దివ్యమైనదో, 
ఆదర్శ'ప్రాయమైనదో విదితమగు చున్నది శ్రీరాముడు తం డడ్రికిచ్చిన మాట (ప్రకారము 
పదునాలుగు సంవత్సరములు వనవాసము చేసి నంది గ్రామమున సోదరులెల్లరిని 
కలుసుకొని జడలను తీసివేసి సీతాసమేతుడై మునుపు తం(డ్రిచే యివ్వబడిన రాజ్యమును 
మరల స్వీకరించెను రాముడెప్పుడెప్పుడు రాజ్యమును స్వీకరించునా అని ఎదురు 
చూచుచున్న (ప్రజలు ఆనందముతో తవు కోర్కెలు నెరవేరునన్న సంతోషముతో 
ఆనందము నొందిరి రాముడు రాజ్యమును చూడ రాముని యెడల భక్తి పూర్వకమగు 
ధర్మాచరణ తత్సరులై మానసిక బాధనుగాని, శారీరిక సంబంధమగు వ్యాధినిగాని, 
కరువుకాటకాది భయమును గాని లేనివారై నిశ్చింతగా యుండిరి 

వ్యసనేషు మనుష్యాణాం భృళం భవతి దుఃఖితః | 

ఉత్సవేషు చ సర్వేషు పితేన పరితుష్యతి ॥ అయో కా 2-42 

(ప్రజలెవ్వరు అకారణముగ తవుకన్నా ముందుగనే పుత్రమరణ బాధను 
పొందనైరి స్త్రీలెల్లరును వైధవ్యము లేక దీర్హకాలవఎ పతిసవాపరాయణులై 
గడుపుచుండిరి ఎవ్వరును అగ్నిలో పడిగాని, నీటిలో మునిగి గాని ఆత్మహత్య 
చేసికొనుటకు సిద్దపడెడి వారుకాదు పెనుగాలి వచ్చునను భయముగాని ఆ (ప్రజలకు 
లేకుండెను ఆకలి వలన దొంగలవలన ఏమాత్రము భయములేకుండెడిది జనులకు 
కష్టములు కలిగినపుడు (శ్రీరాముడు తనకు వచ్చినట్టుగానే భావించి దుఃఖించువాడు 
వారికి శుభములు కలిగినపుడు వారి అభివృద్దిని చూసి తండ్రీవలెనే మిక్కిలి సంతోషించు 
చుండెను జనపదములన్నియు పైరు పచ్చలతో కూడి ధన ధాన్యసంపన్నులై యుండిరి 
కృతయుగమున జనులెట్టు సంతోషము నొంది యుండిరో అట్లే (త్రతాయుగమున కూడ 
ప్రజలు సుఖశాంతులతో తేలియాడు చుండిరి 

xxx 


రామాయణం - పొత్రల ఆదిర్శం 


లక్మణుడు దశరధ సుమి(త్రుల పెద్దకుమారుడు నిరంతరము రామునే 
అనుసరించువాడు లక్ష్మణుడు మహావీరుడు, అమితోత్సాహి, మితభాషి అనుశాసన 
ప్రియుడు ఇతడు మహాత్యాగి, జితేంద్రియేడు, పర స్త్రీలను మాతృభావముతో 
చూడదగిన మహితాత్ముడు కనుకనే అతని సేవలకు అతని ప్రేమకు ముగ్దుడై శ్రీ;రాముడు 
యిట్లు (ప్రశంసించెను 

భావ జ్లేన కృతజ్లేన ధర్మజ్లేన చ లక్ష్మణః। 

త్వయా పుత్రేణ ధర్మాత్మా నసంవృత్తః పితామమ ॥ అర.కా 15-29. 

పరేంగితజ్ఞుడవును, కృతజ్ఞుడవును, సేవాధర్మజ్ఞుడవును, అయినటు వంటి 
పుత్రుని వలన ధర్మాత్ముడగు నాతండ్రి పోయినట్లు నేననుకొనుటలేదు ఇక్కడ వాల్మీకి 
వ్యంగ్య మర్యాదచే అద్భుతమగు భావమును (శ్రీరామ చంద్రుని ద్వారా (ప్రకటింప 
చేసినాడ్గు నాతం డ్రీపోయిన లోపము లక్ష్మణుని మూలమున తీరుచున్నదనియును అతని 
యందు ధర్మాత్ముడును, పుత్రవత్సులుడును అగు నా తండ్రిని చూచు చున్నానని 
అనిపించినాడు 

సుందర కాండలో సీత లత్ష్మణుని గూర్చి యిట్టు చెప్పెను 

వృద్దోపసేవీ లక్ష్మీవాన్‌ శకోన బహుభాషితా!। 

రాజపుత్రః ప్రియశ్రేష్ట! స్పదృశ శ్మ్వశురస్స మే ॥ 

మత్తః ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లత్మణః। 

నియుకోధురి యస్యాంతు తాము ద్వహతి వీర్యవాన్‌॥ సు.కా 38.61-63. 

లత్మణుడు పెద్దలను సేవించువాడు (శ్రీవుంతుడు, సవుర్చుడు, 
రాకుమారుడు అందరికి (పీతి పాత్రుడు దశరధునితో సాటియ్రైనవాడు అతడు 
నొకొల్లప్పడు ప్రీతి కలిగించువాడు తనకప్పగించిన క్షార్యమును చక్కగ నిర్వహించు 
శక్తిగలవాడు. 

భ్రాతృ భక్తి 

రాముడు తండ్రి మాటను పాటించుటకై అరణ్యమునకు వెళ్తుటకై నిశ్చయించి 
ఆ విషయమును తన తల్లియైన కౌసల్యకు చెప్పగ ఆమె ఎంతో దుఃఖితురాలయ్యెను 
కౌసల్య దుఃఖమును తొలి గించుటకుగాను లక్మణుడు ఆ సమయమున యిట్లు పలికెను 

50౧ 


రామాయణం - పాత్రల ఆదర్శం 

నరోచతే మమాస్యేత దార్యే! మద్రాఘవో వనమ్‌! 

త్యక్త్వా రాజశ్రయం గచ్చేత్‌ స్త్రియా వాక్య వశం గతః॥ అయో కా.21-2. 

అమ్మా ! (శ్రీరాముడు ఒక స్త్రీమాటకు కట్టుబడి రాజ్యసంపదను విడిచి 
అడవికి వెళ్లడము నాకును సమ్మతంగాదు దశరధుడు కాముకుడై ఈ కార్యమునకు 
హేతువయినాడు నేను ధనుస్సును ధరించి రాముని ప్రక్కన యమునివలె నిలిచి నట్టెతే 
ఎవరును మమ్ము ఎదురించుటకు సమర్దులు కారు అవసరమైనచో తండ్రిని బంధించెదను 

గురోరప్య వ లిప్తస్య కార్యాకార్య మజానతః। 

ఉత్పధం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్‌॥ ఆయో.కా 21-13 
తండ్రికూడ గర్వితుడై కార్యాకార్యమేదో తెలియక దుష్టపద్రతి నాశ్రయించినవో అతడు 
కూడ దండింపదగిన వాడగును 

దీప్తమగ్ని మరణ్యంవా యది రామః ప్రవేత్యతి | 

'ప్రవిష్టం తత్రమాం దేవి ! త్వం పూర్వమవధారయ। ఆయో.కా.21-17 

అనురకోస్మి భావేన భ్రాతరం దేవి తత్త్వతః | 

సత్యేన ధనుషా చైవ దత్తే నేష్టేన తేళపే ॥ అయో కా 21-16. 

రాముడు |ప్రజ్వరిల్లుచున్న అగ్నిలోగాని, అరణ్యమునగాని, ప్రవేశించినచో 
అతనికన్నా ముందుగ నేనే అందు (ప్రవేశింతును నేను నిజముగ మనః ఫూర్వకముగ నాఅన్న 
రాముని యందు అనురక్తుడనైనచో నా సత్యముతో ధనస్సుతో, దానముతో, దేవతార్చనతో, 
నీకు ప్రమాణము చేసి చెప్పుచున్నాను అని పలికి (శ్రీరాముని యెడల తనకుగల ఉత్తమ 
సోదర భావమును ప్రకటించెను 

త్వయా మయాచ వైదేహ్యా లత్మణేన సుమిత్రయా । 

పితుర్ని యోగే స్థాతవ్య మేష ధర్మ స్పృనాతనః ॥ ఆయో కా 21-48 
లక్ష్మణుడు పలికిన కోపపూరిత మాటలను రాముడు విని కౌసల్య దుఃఖమును చూచి 
అట్టు దూషించ వలదని పలికి తండ్రి ఆజ్ఞ పాలించి తిరిగి వనవాసము నుండి యిచ్చటకే 
వచ్చెదనని, నీవు నేను, సీత, లక్ష్మణుడు, సుమిత్ర ఎల్లరును తండ్రి ఆదేశము 
ననుసరించియే ఉండవలెనని ఇదియే సనాతనమైన ధర్మమని రాముడు కౌసల్యకు 
తెలియజేసెను 

అనంతరము లక్ష్మణునితో లక్ష్మణా! అభిషేక విధానములనెల్లా ఆపివేసి 
యిచటినుండి వెంటనే అడవికి వెళ్ళదలుచుకొన్నాను నేనడవికి వెళ్లిన పిమ్మట కైకేయి 
తన ప్రయోజనము నెరవేరినదై భరతునకు రాజ్యమును అభిపేకిండ్రగ్రక్రమ "నన స్లాసము 
చేయిటకు, ఈయబడిన రాజ్యము రాకపోవుటకు కారణము డ్లెకీక్తుకోన్‌ వేరుగొదు. కైక్లో 

51 


రామాయణం - పాత్రల ఆదర్శం 
పలికిన తీవ్ర వాక్యములకు దైవము తప్ప వేరొకరు కారణముకాదు సుఖదుఃఖములు, 
శాంతి క్రోధములు, లాభనష్ట్రములు, ఉత్పత్తి వికాసములు అను యిట్టి ఊహించరాని 
కారణముగల దెల్హయు దైవకార్యమేగాని వేరొకటిగాదు 


సుఖదుఃఖే భయ (క్రోధౌ లాభాలాభౌ భవా భవా | 

యచ్చ కించి త్తధా భూతం నను దైవస్య కర్మవత్‌॥  అయోకా 22-22 
అని పలుకగ లక్షుణుడు- - 

కిం నామ కృపణం దైవ మశళక్తమభి శంససీ ! 

పాపయోస్తే కధం నామ తయోళ్ళంకా న విద్యతే ॥ అయో.కా 23-7 


అసమర్రమగు దైవమును నీవు సమద్దముగ పలుకుచున్నావు నీవంటివాడు యిట్లు 
మాట్లాడుట తగదు దుర్భలురు మాత్రమే దైవమును విశ్వసించెదరు శోచనీయము 
శక్తి లేనిది అగు దైవమును ఏల పొగిడెదవు 

విక్లబో వీర్యహీనో యస్సదైవ మనువర్తతే | 

వీరా స్పుంభావి తాత్మానో నదైవం పర్యుపాసతే ॥ అయో కా.23-16. 
పీరికి వాడు శక్తి లేనివాడు దైవమును అనుసరింతురు వీరులు ధీరులగువారు మాత్రము 
దైవమును అనుసరించరు 

అద్య మత్సారుషహతం దైవం [ద్రక్యంతి వైజనాః | 

యద్దైవా దాహతం తే£_ద్య దృష్టం రాజ్యభిషేచనమ్‌ ॥ అయో కా 23-19 

ఏ దైవముచే ఈ రాజ్యాభిషేకము ఆటంక పరచబడినదో ఆ దైవమును నా 
పౌరుషముతో నాశనము చేసెదను 

లోకపాలాస్సమస్తాస్తే వాద్యరామాభిషేవనమ్‌ | 

న చ కృత్స్నాస్తమో లోకా విహన్యుః కిం పునః పితా ॥ 

అహం, తదాశాం చేత్స్యామి పుతుస్తస్యాస్ప యాతవ । 

అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే ॥ అయో.కా.23-21,23. 

దేవతలు కూడ నీ పట్టాభిషేకమును చెడగొట్టలేరు మన తండ్రీ ఎట్టు 
చెడగొట్టగలడు నీకెవరు అరణ్యవాసమును విధించిరో వారినే అరణ్యవాసము చేయునట్లు 
చేసెదను నీ రాజ్యమును నీకు యివ్వలేక పోయినచో నేను వీరలోకములకు 
అనర్హుడనయ్యెదనని (ప్రతిజ్ఞచేసెను మిక్కిలి వాడియైన మెరుపు తీగవలె చలించు కాంతిగల 
కత్తిని ధరించి నా శత్రువు యిం|ద్రుడైనను లెక్కింపను, అని తనకు గల పౌరష 
ప్రతాపాగ్నులను ఆత్మ విశ్వాసమును చాటుకొనెను 

52 


రామాయణం - పాత్రల ఆదర్శం 

రాముడు అడవులకు వెళ్ళునపుడు తన అన్న పాదములు గట్టిగ పట్టుకొని 
యిట్లనెను 

యది గంతుం కృతా బుద్దిర్వనం మృగగజాయుతమ్‌ । 

అహం త్వా£_నుగమిష్యామి వన మగ్రేధనుర్షరః ॥ 

మయా సమేతో౭౬రణ్యాని బహూని విచరిష్యసి | 

పక్షీభిర్నృగ యూభధైళ్ళ సంయుష్టాని సమంతతః ॥ 

న దేవ లోకా(క్రమణ్‌ నామరత్వ మవోం వృణే | 

ఐశ్వర్యం వాపిలోకానాం నామయే నత్వయా వినా॥ ఆయో కా 31 3-5. 

అన్నా నీవు అడవికి పోవుటకు నిశ్చయించుకొన్నచో మృగములు ఏనుగులతో 
కూడిన ఆ అడవిలో విల్టు ధరించి నేను నిన్ను అనుసరింతును నీవు నాతో కూడి 
అంతటను పక్షులతో, మృగ సమూహముతో కూడిన అరణ్యములలో విహరింషగలవు 
నీవు లేని స్వర్గము నేను కోరను ముసలి తనము, మరణము లేని కైవల్య రూపమగు 
మోక్షమును కోరను త్రిలోకాధిపత్యమును కూడ అంగీకరించను ఇదంతయు లక్ష్మణుని 
సోదరభావమును ప్రకటించును 

వనవాసమునకు వెళ్ళునపుడు కూడ లక్ష్మణుడు రామున కన్నా ముందే బయలు 

'దేరెను (శ్రీరాముడు తనకు నారవ(స్త్రములు తీసికొనిరమ్మని పలుకగా కైకేయి 

స్వయముగ నారవ్నస్త్రములు తెచ్చి కట్టుకొమ్మని రామునకు యిచ్చెను అనంతరము 
లక్ష్మణుడు కూడ తండ్రి ఎదుటనే ఉత్తమ వస్త్రములు తీసివేసి తాపసులు కట్టుకొను 
నారవ(స్త్రములను ధరించెను ఆరణ్య వాసమున తన అన్నను రక్షింపవలెనని తలచి 
సీతారాములు ని(ద్రించినను లక్ష్మణుడు ని (ద్రింపక అట్లే యుండెను ఆవిధంగా మేల్కొన్న 
లక్ష్మణుని చూచి గుహుడు యిట్లనెను 

ఉచితో2.యం జనస్సర్వఃశ్లేశానాం త్వం సుఖో చితః। 

గుష్త్యర్షం జూగ రిష్యామః కాకుతేస్టస్య వయం నిశామ్‌॥ అయోకా513 

రాకుమూరా! మేమందరము కష్టములకు అలవాటు పడినవారము నీవు 
సుఖములకు అలవాటు పడినవాడవు కావున ఈ రోజు రాముని రక్షణకై మేము 
మేల్కొందుము అపుడు లక్ష్మణుడు పాపరహితుడవగు ఓ గుహుడా! ధర్మదృష్టిగల నీవు 
రక్షీంచు చుండగ నాకు భయమేల? రాముడు సీతతో గూడి నిదురించు చుండగా నాకు 
నిద్రఎట్ల వచ్చును ఆశ్వాసనము ( ఊరడిట్టుట) ఎట్టు ఏర్పడును సుఖము లెట్టు 
గలుగును కావుననే నే వీరిని రక్షించవలసియున్నది అని రాముని ఎడల తనకు గల 
కర్తవ్యతను బాధ్యతను తెలియజేసెను రాముడు అరణ్యమును చేరుకొని చిత్రకూట 


53 


రామాయణం - పాత్రల ఆదిర్భం 
పర్వతమునకు వెళ్ల! ఆ సమయమున భరతుడు కైకేయి దుష్టకార్యమునకు కోపపడి కుల 
'క్రమాగతముగ రామునికి రావలసిన రాజ్యమును ఆయనకే అప్ప గించవలెనని నిశ్చయించి 
ఆ ప్రాంతమునకు వచ్చిరి ఆ సంబ్రమమును చూవి అదేదో కనుగొనవలసినదని రాముడు 
లక్ష్మణుని ఆజ్ఞాపించెను లత్మణుడు వెంటనే బాగుగా పూచిన ఒక చెట్టునెక్కి అన్ని 
దిక్కులు కలయ జూచుచు తూర్పు దిక్కున దృష్టిసారించెను గొప్పసైన్యముతో భరతుడు 
వచ్చుటను చూచి భరతుడు రాముని చంపుటకే వచ్చు చున్నాడని భావించి రామునికి 
వచ్చిన ఆపదను చూచి ఎంతో తల్లడ్నిల్లెను భరతుని బారినుండి రాముని రక్షింపవలయునని 
(ప్రయత్నించిన ఆదర్శ సోదరుడు లక్ష్మణుడు దీనినిబట్టి (శ్రీరామునికి ఎట్టీబాధ కలుగ 
కూడదని, రామునిపైకి ఎవరైనా దండెత్తి వచ్చినచో వారిని సమూలముగ నాశనము 
చేయవలయునన్న భావము కలవాడు లక్మణుడని తెలియుచున్నది 
అజ్ఞాపాలన 

సీతా రామలక్ష్మణులు పంచవటికి చేరుకొని అచట ఒక ఫలపుష్పములతో కూడిన 
సమతలమగు భూభాగమున ఆశ్రమమును నిర్మించవలసినదని రాముడు లక్ష్మణుని 
కోరెను అంత లక్ష్మణుడు గోదావరి నదికి పోయి స్నానము చేసి ఫలపుష్పములను 
కోసికొనివచ్చీ వాస్తుశొ,స్త్ర్రముననుసరించి రామునకు చక్కటి ఆ శ్రమమును నిర్మించెను 
సుందరమగు ఆ అశ్రమమును చూచి ఎంతో సంతోషించి లక్ష్మణుని కౌగలించుకొని 
లక్ష్మణా! నీవు చాలా గొప్పపని చేసితివి ఈ కార్యక్రమమునకు సంతుష్టుడనైతిని అందుకే 
ఈ కౌగిలింత నిచ్చితినని ప్రశంసించెను 

రాముడు సీతా లక్ష్మణులతో కలసి పంచవటి యందున్నపుడు రావణుని చెల్లెలగు 
శూర్చుణఖ రాముని ఆకారమును చూది మోహించి తనను వివాహము చేసుకొమ్మని 
రాముని అడిగెను 

ఏవం భజ విశాలాక్షీః భర్తారం (భాతరం వువు। 

అసపత్నా వరారోహే! మేరు వర్క ప్రభాయథా॥ 

కధం దాసస్య యే దాస భార్యా భవితు మిచ్చసి। 

సోహమార్యేణ పరవా[న్సాతా కవుల వర్షిని ॥ అర,కా 18-5,9 

అపుడు రాముడు నాసోదరుడు ఉన్నాడని అతడు నీ రూపమునకు తగిన 
భర్తయని, అతనిని నివాహము చేసుకొన్నచో నీకు సవతి పోరుండదని పలికెను అపుడు 
శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లి నేను నీకు తగిన భార్యను నీవునాతో కలిసి సుఖముగ 
దండకార్యణమున నివసింపుమని పలికెను ఆ సమయమున లక్ష్మణుడు కమలము వంటి 


శరీరము కలదానా! నేనే దాసుడను నాకు భార్యవైనచో నీవుదాసివైయ్యెదవు రాముడు 
54 


రామాయణం - పాత్రల ఆదర్శం 

నాకు ప్రభువు కావున నీవు ఆయనను వరించడమే గ్రేష్టేము అనిపలుకగా అతని మాటలు 
నిజమని నమ్మి మరల రాముని వద్దకు వెళ్లెను రాముడు కాదనగా సీత యున్నంత వరకు 
తనను పరిగ్రహింపడని తలచి ఆమెను తినుటకై ఆమె పైకి పోయెను అంత రాముడు 
లక్ష్మణా! సీతకు అపకారము తలపెట్టిన దను నెపముతో ఈమెకు అంగవైకల్యము 
గావించమని పలికేను రాముని వాక్కును వేద వాక్కుగా భావించి లక్ష్మణుడు శూర్పణఖ 
ముక్కు చెవులు కోసి విరూపిని గావించెను సోదరుని మాటకు ప్రాముఖ్యము నిచ్చి 
సోదరాజ్ఞా పాలకుడాయెను 


సీత ఎడల విధేయత 


మారీచుడు బంగారు జింకడ్టై రావణుడు చెప్పినట్టుగా రాముని ఆశ్రమ 
సమీపమున తిరుగుచు సీత దృష్టిలో పడెను సీత ఆ బంగారు జింకను కోరగ రాముడు 
దానిననుసరించుచు పోయి అదిదొరక నందున బాణముతో చంపెను బాణ 
ఘాతుకమునకు మారీచుడు నేలకొరి గి రాముని కంరమును అనుసరించుచు హా! సీతా! 
హో! లక్ష్మణా! అని అరచెను భర్త స్వరమును పోలిన ఆ ఆర్తనాదమును విని కలవరముతో 
లక్ష్మణునితో సీత లక్మణా! నీవుపోయి రామునకు ఏమాయెనో తెలుసుకొని అరణ్యమున 
ఆ క్రందనము చేయుచున్న నీ అన్నను కాపాడుము అని పలికెను, కాని సీత ఎంత చెప్పినను 
లక్ష్మణుడు అచ్చటనుడి కదలలేదు అంతసీత కోపముతో లక్ష్మణా! నీ అన్నకిట్టి దురవస్ట 
కలిగినను నీవు ఆయన దగ్గరకు పోకుండుట ఏల? నీవు మీ అన్నకు మిత్రరూపముననున్న 
శత్రువు నీవు రాముని కైంకర్యము కోసం వచ్చినట్టి వాడవు అట్టి రామునకే ఆపద 
కలిగినపుడు నీవు ఆశ్రమమునే ఉన్నావని ఏడ్చి అతనిని మానసికముగ నొప్పించెను 
చివరకు ఆమె మాట కాదనలేక ఆమె ప్రీతికొరకు ఆమెను సంతోష పెట్టుటకై లక్ష్మణుడు 
బయలుదేరి వెళ్లెను 

లక్మణుడు కొంత కటువుగా మాట్లాడినప్పటికీ సీతయందు విధేయతనే 
(ప్రకటీంచెనే గాని ఆమె అనుకొన్నట్టుగా ప్రవర్తించలేదు సీత ఎంత కరినముగ మాట్లాడినను 
అనరాని మాటలన్నను లక్మణుడు ఆమె చెప్పినట్టు నడుచుకొనడం మిక్కిలి 
ఆదర్శప్రాయమైనది. 

ధైర్యమును కలిగించుట 

రామ లక్ష్మణులు తిరిగి ఆశ్రమమునకు రాగా సీత వారికి కనిపించలేదు ఆశ్రమ 
మంతయు కాంతి హీనమైనట్టు ఉండెను కృష్ణాజినము, దర్భలు చెల్లాచెదరైనవి అధిగాంచి 
రాముడు మిక్కిలి విలపించెను సితను ఏ రాక్షసుడు అపహరించెనో లేక ఆమె బయటికి 
పోయి దారితప్పి యుండునా ఏ క్రూర జంతువు బారిలో పడెనో అని చుట్టు ప్రక్కల 


రామాయణం - పాత్రల ఆదర్శం 
ప్రాంతములలో వెదకిరి కాని సీత కనపడలేదు అప్పుడు రామునిశోకము వర్ణించుటకు 
అలవి గానిదయ్యెను అడవి చెట్లను పేరుపేరునా పిలిచి, అడవిజంతువులను పేరు పేరునా 
అడిగి సీత వృత్తాంతమును తెలుసుకొన దలచెను సీత లేదన్న బాధతో రాముడు పరిపరి 
విధముల విలపించుచు దీనుడై దుఃఖము ద్విగుణీకృతవఎ కాగా కొంతసేపు 
మూర్చపోయెను ఆ తరువాత ధైర్యము గల లక్ష్మణుడు రామునితో-- 
శోకం విముంచార్య ధృతి భజస్వ 
ప్రోత్సాహత చాస్తు విమార్గణే£స్యాః | 
ఉత్సాహవంతో హి నరాన లోకే 
సీదన్తి కర్మస్వతి దుష్కరేషు ॥ అర కా.63-19 
ఆర్యా! నీవు శోకమునువీడి ధైర్యమును వహించుము సీతను వెదకుటకై 
(ప్రయత్నించుము లోకమున ఉత్సావంతు లెన్నడును అతిదుష్కర కార్యములు 
సాధించుటలో సయితము పరాజయము నొందరు ఈ ప్రకారము లక్ష్మణుడు ఎంతగా 
పలుకుచున్నను అతడు ఉరజ్రిల్ల లేదు 
పురేవ మే చారు దతీ మనింది తామ్‌ 
దిశంతి సీతాం యది నాద్య మైధిలీమ్‌ | 
సదేవ గంధర్వ మనుష్య పన్నగం 
జగత్త శైలం పరివర్త యా మ్యహమ్‌॥ ఆర,కా.64-75 
అనంతరము రాముడు నా సీతను ఎప్పటిలాగ క్షేమముగా నా కివ్వకపోయినచో 
దేవ గంధర్వ మానుష్య ఉరగులతో పర్వతములతో కూడిన ఈ లోకము నంతయు 
నాశనము చేతును రాముడావిధముగా కోపావిష్టుడు కాగా లత్మణుడు లోక వినాళ 
భయముతో తన అన్నకి నమస్కరించి యిట్లు పలికెను 
పురా భూత్వా మృదు ర్లాంత స్పర్వ భూతహి తే రతః। 
నక్రోధ వళమాపన్నః (ప్రకృతిం హాతు మర్లసి ॥ అర.కా 65-4 
అన్నా! నీవు పూర్వము ఎంతయో మెత్తని మనసుగల వాడవు జితేంద్రియుడవు 
సకల జీవహితైషీవి నీవిపుడు కోపముతో కూడ కొన్నవాడనై మునుపటి నీస్వభావమును 
విడుచుట తగదు ఈ ప్రాంతమున ఒక రధము పోయినట్టు కనబడుచున్నది ఒక్కని 
అడుగుజాడలే కనబడుతున్నని కావున అపరాధి ఒక్కడే యని తెలియుచున్నది ఒక్క 
అపరాధికై లోకములనే నీవు నశింపచేయ తగదు కావున లోకవినాశరూపవుగు 
ప్రయత్నమును వదలి సీతాన్వేషణకై ప్రయత్నింప వలెను అందుకు నేనును నిన్ను 
అనుసరించును అని లక్ష్మణుడు చిన్నవాడైనప్పటికీ తన అన్నను ఓదార్చి సీతాన్వేషణకు 


(పేరణచేసెను జ 


రామాయణం - పాత్రల ఆదర్శం 

రాముడు సుగ్రీవునితో స్నేహము చేసుకొని వాలిని చంపి వానర రాజ్యమునకు 
సు(గ్రీవుని పట్టాభిషిక్తుని గావించెను ప్రతిజ్ఞ మేరకు సు(గీవుడు రాజరికపు విలాసముల 
లోపడి సీతాన్వేషణ విషయమున ఆలస్యము వహించెను ఆసమయమున రాముడు 
సీతావిరహతాప మధికమై నిద్రలేని వాడాయెను విరహతాపము వలన కలిగిన దుఃఖముతో 
కనులనుండి కన్నీరు కారుచుండగ కలత చెందిన మనసుతో దుఃఖంచుచుండెను 

అలం వీర వ్యథాంగత్వా నత్వం శోచితు మర్హసి | 

శోచతో వ్యవసీదంతి సర్వార్దా విదితం హితే ॥ కికా 27-34 

అట్టీరావుని చూచి లత్మణుడును దుఃఖవఎనం పొంది సోదరుని 
అనునయించుచు నీవుయిట్టు దుఃఖంపతగదు దుఃఖించు వారికార్యము అన్నియు 
చెడిపోవునని తెలియదా! నీవు పౌరుషము అవలంభించి మున్ముందు కార్యములు చేయవలె 
ననెడి ధైర్యమును కల్లించెను రాముని కోరిక పై లక్ష్మణుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లి 
అతనిని సీతాన్వేషణ కార్యమునకు సంసిద్దునిచేసెను 

సదాచారము 

లక్ష్మణుడు చక్కటి సదాచార సంపన్నుడు విశేషించి (స్త్రీల యెడల ఎంతో 
గౌరవభావము తో మెలిగెడివాడు లత్మణుడు కోపోద్రిక్తుడై కిష్కిందా నగరమునకు రాగా 
అతని కోపమును చల్దార్చుటకుగాను సుగ్రీవుడు తన వదినయైన తారను నీవే లక్ష్మణుని 
కడకు వెళ్ళి అతనిని మంచి మాటలతో (ప్రసన్ను డగునట్టు చేయుము, అనిపలికి లక్ష్మణుని 
యొక్క సదాచారము నిట్లు ప్రస్తుతించెను 

త్వద్దర్శన విశుద్దాత్మా నసకోపం కరిష్యతి | 

నహి (స్త్రీషు మహాత్మానః క్వచిత్‌ కుర్వంతి దారుణమ్‌ ॥ 

సుందరీ లక్ష్మణుడు చాలా గొప్పవాడు గొప్పవారెన్నడును (స్త్రీల ఎడల 
(కూరులుగ ప్రవర్తించరు నిన్ను చూడగనే లక్ష్మణుని మనస్సు ప్రసన్న మగుట చే అతడు 
కోపించక ప్రసన్నుడగునని చెప్పెను తార లక్ష్మణునితో మాట్లాడగా, లక్ష్మణుడు స్త్రీల 
ఎడల ఆదరాభిమాని కావున సు(గ్రీవుడు చెప్పినట్లే లక్ష్మణుడు |(ప్రవర్తించెను లక్ష్మణుడు 
స్నుగీవుని అంతఃపురమునకు వచ్చినపుడు రూపయవ్వనముచే వివిధ రూపములు గల 
అనేక మంది (స్త్రీలను చూచెను రామునికి సు(గీవుని పైగల కోపము తననెంతగ 
సుగ్రీవునిపైకి (ప్రేరేపించినను, సదాచారము తనను అడ్డుకొనగ (స్త్రీలతో కూడిన ఆ 
(ప్రదేశమును వదలి అంతఃపురమున ఏకాంతమును చేరుకొనెను తారమధువును సేవించి 
నందువలన మధించిన కళ్ళతో సంభోగ చిహ్నములతో లక్ష్మణుని వద్దకు రాగా ఆమె 


అట్టు రావడంతో కోపమును నిగ్రహించుకొని తలవంచుకొని నిలబడెను అంతేగాక తారతో 
57 


రామాయణం - పాత్రల ఆదర్శం 
వినయముతో మాట్టాడెను యిట్టి ఇంద్రియ నిగ్రహముగల లక్ష్మణుని సదాచారము. 


ఆదర్శవంతమైనది 


త్యాగ గుణవరు 


లత్మణుని జీవితమంతయు త్యాగమయము రాజ్యభోగముల పట్ట, అధికారము 
పట్ట అతనికి గల వైముఖ్యము నిజముగ ఆశ్చర్యజనకములు సీతాదేవి లక్ష్మణుని 
పరాక్రమమును గూర్చి తెలియజేయుచు హనుమంతునితో యిట్లు పలికెను 

'్రజళ్ళ సర్వరత్నాని ప్రియా యాళ్ళవరాంగనాః। 

ఐళ్వర్యం చ విశాలాయాం పృధివ్యామపి దుర్గభమ్‌॥ సు కా 38-16 
ఆర్యా లక్ష్మణుడు అంతఃపుర సౌఖ్యములను, సకల రత్నరాశులను, ప్రియురాలగు ఊర్మిళను 
(శ్రేష్టవనితలను, సువిశాలరాజ్యమును, దుర్గభమరగు ఐశ్వర్యములను పరిత్యబించి రాముని 
సేవించుటకై వనవాసమునకు వచ్చి యున్నాడు 

అనుకూల్యేన ధర్మాత్మా త్యక్తా$ సుఖమనుత్రమమ్‌ | 

అనుగచ్చతి కాకుళ్హ్రం (భ్రాతరం పాలయన్వనే ॥ 

సింహస్కంధో మహాబాహుః మనస్వీ ప్రియదర్శనః | 

పీతృవత్‌ వర్తతే రామే మాతృవన్మాం సమాచరత్‌ ॥  సు.కా,38-59,60, 
ధర్మాత్ముడగు లక్ష్మణుడు భక్తితో పరమ సుఖమును వదలి అడవిలో తన అన్నయగు 
రాముని కాపాడుచు ఎల్లప్పుడు అతనినే అనుసరించు చున్నాడు మరియు రాముని తండ్రి 
వలెను, నన్ను తల్లివలెను చూచెడివాడు 

యముడు (శ్రీరామునకు బ్రహ్మసందేశమును వినిపించుటకు వచ్చి 
(శ్రీరామునితో మనమిద్దరము ఏకాంతమున మాట్లాడు కొనవలెనని కోరెను, 

సమేవద్యః ఖలు భవే ద్వాచం ద్వంద్వ సమేరితామ్‌ | 

బుషీర్మమచ సౌమిత్రే పశ్యేద్వా శృణు యాళ్ళయః ॥ 4,౯. 103-15, 

అందుకు రాముడు లత్మణుని ద్వారం వద్ద కాపలాగ యుంచి మేమిరువుధము 
మాట్టాడుకొనుచుండగ ఎవరైనా లోనికి వచ్చినను మామాటలు విన్నను వానిని వధింతునని 
చెప్పును 

రాముడు యముడు యిరువురు ఏకాంతమున మాట్లాడుకొనుచుండగ 
అంతలోనే దుర్వాస మహర్షి రాముడుండు స్థలమునకు వచ్చి ద్వారమున నున్న 
లతక్ష్మణునితో-- 

సోభిగమ్యతు సౌమిత్రి యువాచ బుషిసత్తమః। 

రామం దర్శయమే శీఘ్రం పరా అర ఇతినలే ॥ ఉ.కా. 1౮౨-4. 


రామాయణం - పాత్రల ఆదర్శం 
తాను తక్షణము రాముని దర్శనము చేసుకొనవలెనని తెలిపెను 


కిం కార్య(బ్రూహి భగవన్‌ కోహ్యర్థః కింకరో మ్యహమ్‌ | 

వ్యగ్రోహీ రాఘవో బ్రహ్మన్‌ ముహూర్తం పరిపాల్యతామ్‌ ॥ ఊఉ కా 105-4 

రాముడు ఇతర కార్యములతో యునిగి యున్నాడని, ముహూర్తకాలము వేచి 
యుండవలసినదని లేనిచో మీరు వచ్చినపని తెలిపినచో దానిని నేనే నెరవేర్తునని తెలిపెను 
అంత దుర్వాసుడు మిగుల కోపించి నీను యీ త్షణముననే నారాకను (శ్రీరామునకు 
తెలుపకున్నచో నిన్ను, ఈ అయోధ్యానగరమును భరతుని మీ యొక్క సంతతిని అందరినీ 
శపీంతును 

అస్మిన్‌క్షణో మాం సౌమిత్రే రామాయ (ప్రతివేదయ | 

అస్మిన్‌క్షణే మాం సౌమిత్రే ననివేదయసే యది ॥ 

విషయం త్వాం పురం చైవ శపిష్యే రాఘవం తథా | 

భరతం చైవ సౌమిత్రే యుష్మాకం యాచ సంతతిః ॥ ఉకా 105 6-7 

భయంకరమగు ఈ సమస్యను పరిష్కరించుటకు లక్ష్మణుడు ఏమిజరిగిన 
జరగనిమ్మని, తనమూలముగ యింతమంది నాశన మగుటకు యిష్టపడక లోనికి వెళ్లి 
(శ్రీరామచంద్రునికి విషయమును తెలిపెను రాముడు విధించిన నియమము (ప్రకారము 
ఇత్మణుని చంపవలెను సర్వకాల సర్వావస్థల యందు తనను కాపాడి నట్టి లక్ష్మణుని 
ఎట్టు వధింతునా అని రాముడు పరిపరి విధముల బాధపడెను కాని లక్ష్మణుడు తిన 
సోదరుని మాట నెరవేరుటకుగాను రామునితో ఈ విధముగా చెప్పెను 

న సంతాపం మహాబావో మదర్హం కర్తుమర్హసి | 

పూర్వ నిర్మాణ బద్దాహ కాలస్య గతిరీదృశీ । 

జహిమాం సౌమ్య వి(ప్రబ్దం (ప్రతిజ్ఞా పరిపాలయ ! 

హీన (ప్రతిబాః కాకుణ్ణ) (ప్రయాన్తి నరకం నరాః ॥ 

యది ప్రీతిర్మహారాజ యద్యను గ్రాహ్యతా మయి 

జహి మాం నిర్విళంఖస్త్వ్రం ధర్మం వర్ణయ రాఘవ ॥ ఉకా 106 2-4. 

అన్నా! నీవు నా కొలుకు బాధ పడవలదు కాలగతి ఈ విధముగా నున్నది 
కాన నీవు సందేహింపక నన్ను చంపి నీ (ప్రతిజ్ఞను పాలింపుము ప్రతిజ్ఞను పాలింపని 
నరులు నరకమును పొందుదురు నా మీద నీకు ప్రీతి యున్నచో నీకు అనుగ్రాహ్యుడ నైనచో 
అనుమానమును వదలి నన్ను చంపి ధర్మమును వృద్ది చేయుము అని తన త్యాగ భావమును 
(ప్రకటించెను 

xxx 


59 


రామాయణం - పాత్రల ఆదర్శం 


ఇతడు కైకేయి కుమారుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో రామునకు 
వయః |(క్రమముననేగాక సుగుణాలలోను రెండవవాడు భరతుడు. ఇతడు మిక్కిలి 
నిర్మలమైన హృదయము గలవాడు దశరధుని నలుగురు పుత్రులు సెద్ద చిన్న 
తారతమ్యమును బట్టి చిన్నవాడు పెద్దవారి ఎడల భక్తిని, పెద్దవారు చిన్నవారి ఎడల 
వాత్సల్యమును కలిగియుండిరి కాని నిత్యసాహచర్యమును బట్టి రామలక్ష్మణులు ఒక 
జంటగను, భరతశ(తుఘ్నులు వురియొక జంటగను వుసలు చుండిరి, కాని 
(శ్రీరామచంద్రుని పట్ల భరత లక్ష్మణ శత్రఘ్నులు మువ్వురును పితృసమానమగు భక్తోని 
చూపుచుండిరి 

భరతుని చారిత్రము నందు ముఖ్యముగ మూడు గుణములు మనకు 
గోచరించును అతని పితృభక్తి, ధర్మనిష్ట, (భ్రాత్సభక్తి వీటిలో అతని ధర్మనిష్ట అనన్య 
సామాన్యము 

పితృభక్తి 

దశరధుని మరణానంతరము వశిష్టుని ఆదేశముపై కేకయ దేశమునందున్న 
భరతుని పిలుచుకొని వచ్చుటకై రాజ దూతలు కేకయ దేశమునకు వచ్చిరి దూతలు ఏ 
రాత్రి అయితే రాజ గృహమునకు వచ్చిరో అదే రోజు రాత్రి భరతునికి ఒక దుఃస్వప్నము 
వా 

అట్టి స్వప్నము వలన కలతచెందిన భరతుడు తనా ( లెక) రాముడో, దశరధుడో, 
లక్ష్మణుడో మరణించునని నిశ్చయించుకొని దీనాతి దీనుడ్లై దుఃఖించెను ముఖ్యముగా 
తన తండ్రిని స్వప్నంలో చూచి మిక్కిలి బాధపడెను, దీనిని బట్టి తన తండ్రికి ఏ 
మాత్రము దుఃఖము కలిగినను చూచి సహింపలేని వాడని తెలియుచున్నది భరతుడు 
కేకయ రాజ్యము నుండి వచ్చి అయోధ్యలో (ప్రవేశించి నేరుగా తండ్రి గృహమును 
ప్రవేశించుటను బట్టి భరతునికి తండ్రి పైగల భక్తి ఎలాంటిదో విదితమగుచున్నది తరువాత 
దశరధుడు అచట లేడని తెలుసుకొని వెంటనే తల్లి భవనమునకు వెళ్లి 'అమ్మా |" 
నాళం|డ్రియైన దశరధమహారాజు మంచము శూన్యముగ నున్నది అతనికి సన్నిహితులగు 
వారు కూడ సంతోషముగ లేరు తరచు ఆయన నీయింటి యందే యుండును కదా! 
ఆయనను చూడగోరి యిచటకు రాగా ఆయన నాకు యిచ్చట కనిపించుటలేదు ఆయనకు 


పాదాభివందనము చేయవలెను ఆయన ఎచట నున్నాడో తెలుపవలసినది 
60 


రామాయణం - పాత్రల ఆదర్శం 

పితు[ర్రహిష్యేచరణొ తం మమాఖ్యాహి పృచ్చతః | 

అహోప్విత్‌ అంబ జ్యేష్టాయాః కౌసల్యా యా నివేశనే ॥ అయో,కా. 72-13. 

కౌసల్యా భవనము నందున్నచో ఆవిషయమును కూడ తెలుపుము అనుటలో 
అతనికి తండడ్రిపైగల భక్తీ ప్రస్సుటముగ తెలియుచున్నది తండ్రీ మరణించినాడన్న వార్త 
తల్లియగు కైకద్వారా విని భరతుడు పొందిన దుఃఖము వర్ణనా తీతము 

అనంతరము భరతుడు తన తల్లితో తండ్రి మరణసమయమున నా ఛండ్రి 
ఏమైన నన్ను గూర్చి చెప్పి యున్నాడా! అని పలికి తండ్రి చెప్పిన చివరి మాటలను వినుటకై 
కుతూహలము చూపెను అనంతరము భరతుడు పరిపరివిధముల వాపోయి తల్లితో 
తల్లీ! నా తండ్రికి సర్వ విధ ప్రాయళ్ళిత్తము చేసి నీవు కలిగించిన అపకీర్తిని తొలగించి 
ఉత్తమ కీర్తిని వర్చిల్దునట్టు చేసుకొనెదను, 

ఈ విధముగా కేకయ రాజ్యము నుండి వచ్చినది మొదలుకొని తన తండ్రికి 
జార్ధ్వదైహిక కార్యములను నిర్వహించు నంత వరకు భరతుడు చూపిన పితృభక్తి ఎంతయో 
కొనియాడదిగినది 

(భ్రాతృభక్తి 

భరతుడు తన తల్లి ద్వారా దశరధుని మరణ వార్త విని ఎంతో దుఃఖము నొందెను 

అటు తరువాత తండ్రితో సమానుడగు, తండ్రి తరువాత తండ్రియంతటి వాడగు 
రామునిపై దృష్టిని ప్రసరించెను 

యోమే భ్రాతా పీతా బంధుర్యస్య దాసో£ి_స్మి ధీమతః | అయో కా. 72-32. 

భరతునకు రాముడు అన్న, తండ్రి, బుధువు భరతుడే స్వయముగ రాముని 
గూర్చి యిట్లు పలికెను 

పితా హి భవతి జ్యోష్టో ధర్మ మార్యస్య జానతః | 

తస్య పాదౌ గ్రహిష్యామి సహీదానీం గతిర్మవు॥ అయో.కా.72-33. 

ధర్మ మెరిగిన సుశీలునికి పెద్దన్న తండ్రీయే గదా! నేను ఆయన పాదములు 
పట్టుకొంధును తం|[ఢిలేని నాకు రాముడే శరణ్యమని పలికెను రాముడు సీథాలత్మణులతో 
కలసి ధండకారణ్యమునకు వెళ్లినాఢన్న విషయమును తెలుసుకొని తన వంశము వారు 
దురాచారమునకు విముఖులు, సదా ఛారనిరతులు అను అంశమును దృష్టి యందుంచుకొని 
తన సోదరుని సదాచారమునకు ఏమైనా లోపము కలిగినదా అని భయపడి మరల తల్లితో 
ఇట్టు పలికెను 

61 


రామాయణం - పొత్రల అదర్శుం 

కచ్చిన్న (బ్రాహ్మణ ధనం హృతం రామేణ కస్యచిత్‌ | 

కచ్చన్నా ద్యోదరి(ద్రోవా తేనా పాపో విహింసితః ॥ అయో కా.72-44 

అమ్మా! రాముడు ఏ బ్రాహ్మణుని ధనమైనను అపహరించల్లేదు గదా! ఏ పాఫము 
ఎరుగని ధనికునిగాని, దరిద్రునిగాని రాముఢు పీడించలేదు గదా ! రాముడు పరభార్యలను 
కోరలేదు గదా! వేదాధ్యయనం చేసిన వానిని చంపలేదు కదా! అని సోదరుని పట్టిగల 
విశేష అనురాగమును వ్యక్త పరిచెను భరతుడు రాముని అడవులకు పంపడం ఎంత 
మాత్రము సహించలేదు 

పుత్రశోక పరిద్యూనః పంచత్వ ముహేసదివాన్‌ | 

త్వయా త్విదానం ధర్మజ్ఞ రాజత్వ మవలంబ్యతామ్‌ ॥ 

త్వత్కృతే హిమయా సర్వ మిదవేంనం మయాకృతమ్‌ ॥ 

అయో.కా, 73.51-52 

కైకేయి భరతునితో కుమారా! రాజా పుత్రశోకంచే మరణించెను. నేను ఈ 
కార్యమంతయు నీకొరకే చేసితిని నీవిపుడు రాజువై భూమినంతయు పాలింపుము. 
నీతం డ్రిని గూర్చి దుఃఖించకుము (ప్రస్తుతం ఈ రాజ్యమంతయు నీ అధీనమై యున్నది 
కావున దీనికి పట్టాభిషిక్తుడవుకమ్ము అని పలికెను, 

భరతుడు దశరధుడు మరణించినాడని సోదరులిరువురు సీతతో సహా అడవికి 
వెళ్లినారని మిక్కిలి దుఃఖించెను ఒకవైపు పితృభక్తి మరోవైపు (బ్రాతృభక్తి, పిత్చ నిధనము, 
(భ్రాళ్ళవివా సము ఈ రెండును అతనికి భరింపలేని దుఃఖమును కలుగ చేసెను కోసల 
దేశమునకు రాజునయ్యెదనను విషయము తెలిసి కూడ ఎంతమాత్రము సంతోషము 
పొందలేదు కారణము అతనికి | శ్రీరాముని సైగల భక్తి భావమే తండ్రితో సమానుడగు 
అన్నను దూరము చేసుకొన్నానే అని బాధపడుచు సోదరుడులేని తనకు రాజ్యముతో 
ఏమి ప్రయోజనము అని దుఃఖించినట్టి భ్రాతృభక్తి పరాయణుడు 

భరతుడు కేకయ దేశమునుండి వచ్చినాడన్న వృత్తాంతమును తెలుసుకొని కౌసల్య 
అతనిని ఆహ్వానించి నాయనా! -- 

ఇదంతే రాజ్య కానుస్య రాజ్యం |ప్రొస్త మకంటకమ్‌। 

సంప్రాప్తం బత కైకేయ్యా శీధుం క్రూరేణ కర్మణా ॥ అయో.కా, 75-11. 

నీవు రాజ్యమును కోరుచుంటీవి గదా | నీ తల్లి కైకేయి రాముని అడవికి పంపి 
నీ పట్టాభి షేకము జరుపుకొనునట్టు వరము కోరినది క్రూరమగు ఈపనిచే త్వరగా 
నీకు రాజ్యము లభించినది అని నిష్టుర వాక్యములు పలుకగా భరతుడు ఎంతో దుఃఖించి 
చనకట్టి ఉద్దేశ్యము ఏదియు లేదని రామునిపై తనకుగల భ్రాతృభక్తిని నిరూపించుకొనెను, 

62 


రామాయణం - పాత్రల ఆదర్శం 
దశరథునికి జార్డ దైహిక (క్రియలు నిర్వహించిన పిమ్మట రాజ్యూభిషేకమునకు 
నియమించిన వారెల్లరు వచ్చి భరతునితో యిట్లనిరి రాజపు(త్రా ! నీవిపుడుమాకు రాజావు 
కావభసింది వంశషరంపరాగతమైన ఈరాజ్యమును చేపట్టి మమ్ము పాలింఫవలసినదని 
కోరగా, అచంచల (భ్రాతృభక్టి కలిగిన భరతుడు అభిషేకమునకై తేబడిన శుభవస్తు 
సముదాయమునకు (ప్రదక్షిణచేసి వారితో యిట్లు పలికెను 
జ్యేష్టస్య రాజతానిత్య ఘుచితాహి కులస్యనః | 
నైవం భవన్లో నాం వక్తు మర్హంతి కుళలా జనా ॥ 
రామఃపూర్వోహి నో(భ్రాతా భవిష్యతి మహాపతిః | 
అహంత్వర ణ్యోవ త్భ్యామి వర్షాణినవ పంచ చ ॥ 
యస్సుతాం మహతోసీవా చతురంగ మహాభలాః। 
ఆశయిష్యావ్యుహం జేష్ట భ్రాతరం రాఘవం వనాల్‌ ॥ 
ఆయో,కా,79.7-9, 
ఆర్యులారా | మీరు మిక్కిలి బుద్దికుళలురు జ్యేష్టుడే రాజు కావలయును. 
అనునది మా వంశోచితమని మీకు తెలియును, మీరే నన్ను యిట్లు ధాజువు కమ్మనుట 
తగదు అని రాజ్యముపై ఏమాత్రము మమకారమును చూపలేదు ఏనాటిక్రైనను మాఅన్న 
రాముడే మహారాజు కాగలడు అతనికి మారుగా నేను పదునాలుగు సంవత్సరములు 
అడివిలో నివసింతును, చంతురంగ బలములతోకూడి రాముని అడవినుండి యిటకు 
తీసికొని వచ్చెదను 
అభిషేచనికం చైన సర్వవేత దుపస్మృతవ్‌ొ | 
పురస్కత్యగమిష్యామి ధరామహీతో వనం (ప్రతి ॥ 
త(ఖైవం తం నరవ్యాఘ్ర మభిషిన్య పురస్మ్నతమ్‌ | 
ఆనేష్యామి తువైరానుం హన్యవాహ మివా ధ్వరాత్‌ ॥ 
అయో.కా 79,10-11, 
అభిషేకము. కొరకు మీరు తీసికొనివచ్చిన ఈ ఉపకరణము లన్నింటిని 
తీసికొని రామాభిషేకమునకై అడవికి వెళ్లెదను అని ఫెప్పెను, ఆ అడవిలోనే రామునికి 
పట్టాభిషేకంచేసి యజ్ఞము నుండి అగ్నినివలె రాముని అయోధ్యకు కొనివచ్చెదనని 
పలికెను 
ఈమాటలను బట్టి చూచినచో భరతుని యొక్క (భ్రాతృ భక్తి , భ్రాతృ 
(పేమ మహోన్నత మైనదని, అనితరసాధ్యమైనదని, దేశము నందలి సోదరలందరూ 
అనుకరించ దగినదని, మహా ఆదర్శ ప్రాయమైనట్టిదని తెలియచున్నది. 
63 


రామాయణం - వాత్రల ఆదర్శం 
భరతుడు శృంగిబేర పురమును చేరుకొని గుహుని ఆతిధ్యమును స్వీకరించి 


రావాదులు యచట ఏమి ఆహరవట 'తీసికొనిరిి ఎచట శయంనించిరి అని 
గుహుని ప్రశ్నించెను, గుహుడు భరతునకు యిట్లు చెప్పెను వారు "సేవించిన విషయము 
వారు సేవించిన పదార్షములను తెలియజేసెను తన మూలముగ రాముడు ఎన్నో 
యిబ్బందులు పడుచున్నాడ ని తెలుసుకొని దుఃఖించెను. దుఃఖించడమేగాక ఒక స్టిర 
నిశ్చయమునకు వచ్చెను, 

అద్య (ప్రభృతి భూమౌతు శయిష్యేహం తృణోషువా | 

ఫలమూలాశవో నిత్యం జటాచీరాణి దారయన్‌ ॥ 

తస్యార్ణముత్తరం కాలం నివత్సా ్యమి సుఖం వనే ॥ 

తం(ఫ్రతి (శ్రవ మాముచ్య నాళ్యమిథ్యా భవిష్యతి ॥ అయో.కా.88.26-27 

నేను యిటు పై పండ్లు, దుంపలు, తినుచు, జడలు నారబట్టులు ధరించి, నేలపై 
లేదా గడ్డిపైశయనించెదను రాముడిప్పటి వరకు అనుభవించిన వనవాసకాలము గడుఫగ 
తక్కిన సమయము రామునికి బదులుగ ఆడనిలో నివసించెదను. అన్నను తాను చేసిన 
(ప్రతిజ్ఞనుండి విడిపింతును నేనట్టు చేయుట వలన ఆయన ప్రతిజ్ఞ అసత్యము కానేరదు 
అని నిశ్చయించుకొనెను. 

భరతుడు చిత్రకూట పర్యతమును చేరుకొనుట తోడనే రాముడు రాజు 

కనుక అతనివద్దకు వినయముగా పోవలయునను ధర్మమును పురస్కరించుకొని తన 
సైన్యమును అచ్చటనే నిలిపి పాదచారియై పోవతలంచెను రాముడు రాజు 
కాకపోయినప్పటికీ పరంఫరాగతమైన జ్యోష్టుడే రాజు కావలయును అను నియమమును 
పాటించి లోకోత్మ ష్ణుడయ్యెను 

గు హో జ్ఞాతి సహ(సేణ శరచాపాసి ధారిణా | 

సమన్వేషతు కాకుళ్ళ్లా వస్మిన్సరి వృత స్వయమ్‌ ॥ 

అమాత్యై స్పహపౌరైశ్చ గురుభిశ్చ ద్విజాతిభిః | 

నవంసర్వం చరిష్యామి పద్భ్యాం పరివృత స్ప్వయమ్‌ ॥ 

యావన్నరామం (ద్రశ్యామి లత్మణం వా మహాబలమ్‌ | 

వైదేహీం చ మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి ॥ అయో కా. 98.4-66. 

గుహుడు ధనుర్భాణములు తాల్భిన తన బంధువులు వేయి మందితో ఈ 
చిత్రకూట పర్వతము చుట్టును స్వయముగ రామలక్ష్మణులను వెదకును 

మం|త్రులతోను, పౌరులతోను, గురువులతోను, (బ్రాహ్మణులతోను కూడి 


పాదదారిడైై స్వయముగ ఈ అడవియందు రాముని వెదకుటకు సంచరింతునని భరతుడు 
పతీ 


రామాయణం - పాత్రల ఆదర్శం 
సలెకేను రామునిగాని మహాబలుడగు అత్మణునిగాని గొప్ప అద్నష్టవతియగు సీతనుగాని 


చూడనంతవరకు నాకు శాంతిలేదు 

యావన్నరాజ్యే రాజ్యార్లః పితృపైతా మహేఫ్టీతః | 

అభిషేక జలక్షిన్నో నమే శాంతి ర్భవిష్యతి ॥ ఆయో.కా, 98-9. 

రాజార్లుడగు నాఅన్న తండ్రి తాతల నుండి సం[క్రమించిన ప్రజాపరిపాలనా 
ధికారమున నిలచి పట్టాభిషేక జలములచే తడసిన వాడు కాడో, అప్పటివరకు నాకు 
శాంతి ఏర్పడదు ఈ (ప్రకారము స్టిర నిశ్చయము కలిగిన నిష్కల్మషమైన భ్రాతృభక్తికి 
ప్రతీకయై, లోకమునకు ఉత్తమ ఆదర్శ ప్రాయుడైన సోదరునిగా చరిత్ర పుటలలో నిలిచి 
పోయినాడు 

భరతుడు చిత్రకూట పర్వతమును చేరుకొని రామా శ్రమమును గాంచి రాముడు 
తన మూలముగ పడుచున్న కష్టములను తలుచుకొనుచు- - 

జగత్యాం పురుషవ్యాథు ! అస్తే వీరాసనేరతః | 

జనేంద్రో నిర్హనం ప్రాష్యదిజ్మే జన్మస జీవితమ్‌ ॥ అయో.కా. 99-15. 

ఇతిలోక సమాకృష్ణః పాదేప్వద్య (ప్రసాదయన్‌ | 

రామస్య నిపతిష్యామి సీతాయా లక్ష్మణస్యచ ॥ అయో.కా 99-17. 

నా మూలముగ నిర్హనమగు అరణ్యమునందు కష్టములను అనుభవించుచున్నాడు 
దీనికి కారణం నేనే నా జన్మ నిరర్ధకమైనదని వాపోయెను ఇప్పుడతని పాదములపైనను, 
సీతాదేవి పాదములపైనను, లక్ష్మణుని పాదములపైననుపడి ప్రసన్నుని గోవించుకొనెదను 

రాముని అయోధ్యా సింహాసనముపైన కూర్చొండ బెట్టునంతవరకు 
విశ్రమించనని ప్రతిన బూనెను కాని ( శ్రీరాముడు పితృవాక్యపాలన నిమిత్తమై అయోధ్యకు 
తిరిగి వచ్చుటకు సమ్మతించలేదు. 

సపాదుకే సం(ప్రణమ్య రామం వచన మబ్రవీత్‌ | 

చతుద్దశహి వర్షాణి జటా చీరధరో హ్యహమ్‌ ॥ 

ఫలమూలాళనో వీర! భవేయం రఘునందన । 

తవాగమన మాకాంక్షన్‌ వసన్‌ వై నగరా దృహిః ॥ 

తవ పాదుకయోర్న్యస్త రాజ్యతంత్రః పరం తప | 

చతుర శేహి 'సంపూర్ణే వర్షే హని రఘూత్తమ | 

నద్ర్య్యూమి యదిత్వాంతు ప్రవేశ్యామి హుతాశనమ్‌ ॥ అయో.కా. 114.23-25. 

రాముడట్టు తిరస్కరించుటతో భరతుడు అన్నపాదముల పైబడి మాటిమాటికి 
రాజ్యము స్వీకరించమని (ప్రార్థించెను. విధిలేని పరిస్తితులలో రాముని పాదుకలు తీసికొని 

65 


రామాయణం - పొత్రల ఆదర్శం 
రామునితో యిట్లు పలికెను వీరుడగు రాఘవా ! పదునాలుగు సంవత్సరములు జడలు 
నార వస్త్రములు దాల్చి ఫలములు దుంపలు తినుచు నీరాకకెదురు చూచుచు 
నగరముబయట నివసీంచుచు నీపాదుకలపైననే రాగతంత్రముల నుంచెదను పదునాల్లు 
సంవత్సరములు పూర్తి అయిన వేంటనే నిన్ను చూడనిచో నేను అగ్ని ప్రవేశము నొనర్హును 
అను కరోర ప్రతిజ్ఞను చేపట్టి లోకోత్తరమగు తమ్మునిగా భరతుడు ముద్రపడుట వలన 
అనుజ లోకమునకు దివ్యమగు ఆదర్శప్రాయమని తెలియుచున్నది 


బుజాత ఏవరు 


కేకయ దేశమునుండి వచ్చిన భరతుని రాజ్యధికారము చేపట్టమని వసిష్టుడు 
కౌసల్యాదులు చెప్పగా అతడు మిక్కిలి దుఃఖించి రాజ్యూధికారములను తిరస్కరించేను 
మరియు యిట్టి కార్యమునకు కారణభూతురాలైన తన తల్లిని నానా దుర్భాషలాడెను 
తరువాత రాముని తీసుకొని వత్తునని సైన్యాదులతో కూడిన వాడై అడవికి బయలుదేరెను, 
మార్గమధ్యమున నిషాద రాజగు గుహుడు ససైన్యముగ భరతుడు వచ్చుటను గాంచి 
రామునిపై దండయాత్రకు వెడలుచున్నాడని నిశ్చయించుకొనెను సుమంతుని ద్వారా 
భరతుని విషయముతెలుసుకొన్నప్ప టీకి గుహుడు భరతుని ఆంతర్యమును కనుగొనుటక్రై 
భరతునితో యిట్లు పలికెను 

కచ్చిన్న దుష్టో వ్రజసీ రావుస్యా క్లీష్టకర్మణ: | 

ఇయంతే మహతీసేవా శంకాం జనయతీవమే ॥ అయో.కా.85.7 

తం నిర్వర్తయితుం యామి కాకుళ్ణ్రం వనవాసినమ్‌ | 

బుద్ది రన్యానతే కార్యా గుహః సత్యం (బవీమి తే ॥ అయో కా. 85-10, 

రాజపుత్రా! ఎవరికినీ కష్టము కలిగించని రాముని విషయమున ఎలాంటి 
దుష్టభావము లేకయే పోవుచుంటివా! నీ ఈ పెద్ద సైన్యము నాకు పెద్ద సందేహమును 
కలిగించుచున్నది, గుహుని భావమును గ్రహించిన భరతుడు ఏ మాత్రము కోసము 
వహింపక నీవు నన్ను శంకింప వలదు రాముడు నా జ్యేష్ట భ్రాత తండ్రితో సమానుడు, 
రాముని అయోధ్యకు తీసుకొని పోవుటకే వచ్చినాము నీవు వేరుగ ఆలోచింపకుము. 
నీకు నేను సత్యమునే చెప్పుచున్నాను. అనిపల్‌కెను 

మరొకసారి భరద్వాజుడు భరతునితో రాజకుమారా! ఏ మహాకీర్తి సంపన్నుడు 
తన సవతి తల్లి కైకేయిచే (పీరితుడైన తండ్రిచే పదునాలుగు సంవత్సరములు అడవిలో 
నివసింపుమని పంపబడెనో, అట్టే పాపరహితుడగు రాముని విషయమునను, తమ్ముడగు 
లక్ష్మణుని విషయమునను మీ రాజ్యము శత్రురహీతము కావలయునన్న తలంపుతో వారిని 
చంపుటకు నీవు యిష్టపడుట లేదుగదా అనిపలికెను కరోరమైన మాటలను విని భరతుడు 
కన్నీరు కార్చుచు దుఃఖముతో మాటలు త్తడ్డబడగా యిట్లు బదులు పలికెను 


రామాయణం - పాత్రల ఆదర్శం 

న చైవ దిష్టం మాతా మే యదవో చ న్మ దంతరే | 

నా హమే తేన తుష్టళ్ళినతద్వచన మాదధే ॥ 

అహంతు తం నరవ్యాఘ్రముపయాతః (ప్రసాదతః | 

(ప్రతినేతు మయోధ్యాం చ పాదౌ తస్యాభి వందితుమ్‌ ॥ ఆయో.కా.90.16-17 

స్వామీ!నేను సమీపమున లేనపుడు నాతల్లి పలికిన పలుకులు అంగీకార 
యోగ్యములు కావు: నా తల్లీ కోరిన వరములచే నేను సంతోషపడుట లేదు ఆమె 
మాటలను లేక్క_ పెట్టుట లేదు నేను రాముని ప్రసన్నుని చేసుకొని అయోధ్యకు తీసికొని 
పోవుటకును, ఆయున పాదములకు నవుస్కరించుటకు వచ్చితినేగాని వేరొక 
భావమేమియు లేదు. అని తెలిసి బుజుత్వమును ప్రమాణపూర్వకముగ తెలుపుకొనెను, 
ఈ (ప్రకారముగ ఎన్నెన్నో వడిదుడుకులకు తట్టుకొని ఎందరెందరో శంకించగా వారిపై 
కోపించక వినయ విధేయలతో ఇతరులకు తన ఎడలగల దుష్టభావములను తొలగించుకొన్న 
ధీశాలి అట్టి మహాత్ముని బుజువర్తనమనెడి ఈ గుణము అనుజలోకమున కేలా 
ఆదర్శప్రాయమైనదనుటలో లేశమాత్రమైనను సందేహము లేదు 

ధర్మపథ నిర్వహణ 

భరతుడు ఆయోధ్యకు వచ్చి తల్లి ద్వారా మహారాజగు దశరధుడు మరణించి 
నాడన్న వార్త విని మిక్కిలి శోక పూరితుడాయెను. 

ఉత్తిష్టోత్తిష్ట కీంశేషే రాజన్న (త్ర మహాయశః | 

త్వ ద్విధా నహి శోచంతి సంత స్పదసి సమ్మతాః ॥ అయో.కా.72-24, 

దు.ఖములో ఉన్న కుమారుని దు ఖము పోగోట్టువలెననీ గొప్పు కీర్తి గలరాజా! 
లెమ్ము. ఇంకా నేలపైబడి యుండుట ఏల మాొన్యులగు మీవంటి సజ్జనలు ఎంత మాత్రము 
దుఃఖింప వలదు కావున స్రీరముగా నుండుము అని ఒదోర్భెను అటు తరువాత భరతుడు 
రాముడు ఏకారణముగా అడవికి వెళ్లినాడో తిలుపవలసినదీగా అడిగెను 

మయాతు పు త్రశ్రుతైవ రామాస్యైవాభిసీచకమ్‌ । 

యాచి తస్తే పితా రాజ్యం రామస్య చ వివాసనమ్‌ ॥  ఆటెలా.కా.72,49. 

మృత్సు మాసాదితో రాజా త్వయామే పాప దర్శిని । 

సుఖంపరీ హృతం మోహాత్ము. లేస్మిన్‌ కులపాంసని ॥ ఆయో,కా 73.5. 

అప్పుడు ఆమె దశరధుడు యిన్వవలసిన రెండు వరములలో మొదటి వరము 
నీకు రాజ్యము కావలయునని, రెండవ వరము రాముడు అడవులకు వెళ్ళవలయునని 
కోరితిని-- అని చెప్పెను అందువలన రాముడు అడవికి వెళ్లినాడని తెలియజేసెను ఆ 
సమయమున భరతుడు తల్లియగు కై కతో-- పాపిష్పురాలా! నీ వలననే రాజు 
మరణించినాడు వంశము చెజుచుదానా! అజ్ఞానముతో నీవీ వంశములో సుఖము లేకుండా 

67 


రామాయణం - పాత్రల ఆదర్శం 

చేసితివి. ఈ వంశమున జ్యేప్యుడే రాజ్యాభిషిక్తుడగుచున్నాడు నీవు రాజ ధర్మమును 
తెలుసుకొని ఆచరించుట లేదని భావించుచున్నాను. ససాతనమగు రాజ వృత్తాంత మెట్టిదో 
నీవెరుగవని భావించుచున్నాను జ్యేష్పడే ఎల్లప్పుడు రాజు సంప్రదాయానుసారము 
పట్టాభిషిక్తుడగు చున్నాడు రాజులకెల్లరకు ఈ ధర్మము సమానము, విశేషించి ఇత్వుకు 
రాజులలో ఈధర్మమునకు అధిక ఆదరమున్నదని తల్లిని నిందించీ ఆమె చేసిన 
అపరాధమునకు నిష్ట్ణురములగు వాక్యములు పలికెను, 

ఇచ్చట కైకేయి భరతుని సొంత తల్లి భరతుని శ్రేయస్సు కోరియే తనకు 
రావలసిన రెండు వరములలో భరతునికి పట్టాభిషేకము చేయమని వరముగా కోరినది 
అయినప్పటికి తనకు రాగల యోగమును ఏమాత్రము లెక్క పెట్టక 'సం(ప్రదాయమును 
ఉల్లంఘించుటకు యిష్టపడక పైపెచ్చు అధర్మ కార్యమును చేసినందుకు తల్లినే 
ఎదిరించినట్టి ఆదర్శ పురుషుడు లోకమున యిట్టి వారుండుట అరుదు యిచట తల్లి 
తప్పు చేసినదని, అధర్మ మార్గమున చివరకు సొంత తల్లి పయనీంచినను ఎదిరించవలసిన 
ఆవళ్యకత ఎంతో యున్నది అను ఉత్కృష్ట ఆశయము మానవాళి కెల్లరకును 
అదర్శప్రాయమైనది 

దశరధుని అంత్యక్రియల్రేన తర్వాత పదునాల్గవ రోజున రాజ్యాభిషేకము 

చేయించుటకు నియమితులైన వారెల్లరు కలసివచ్చి భరతునితో రాజపుత్రా! నీవిపుడు 
మాకు రాజువు కావలసినది ఈ రాజ్యమును స్వీకరించుము. పట్టా భిషిక్తుడవై మమ్ములను 
పాలింపుము అని చెప్పినను వారి మాట గ్రహింప దగినదైనను మా వంశమున జ్యోష్టుడు 
రాజగుట ఉచితమని తెలిపి మృదువుగ తిరస్కరించెను వారందరు బుద్ది మరితులైనప్ప టికి 
వారిని వారి మాటకు ఎదురు చెప్పెను 

మరియొకసారి పండితజనముతో కూడుకొనియున్న నిండుసభలో వశిష్టుడు 
సభలోని (ప్రజలందరిని ఒక్కమారు చూచి భరతునితో యిట్టుపలికెను, నాయనా! 
సత్యపరిపాలనమను ధర్మము నాచరించుచు నీతం డ్రి దశరధమహారాజు ఈభూమిని నీకిచ్చి 
స్వర్గస్టుడైనాడు కాన ఈ రాజ్యమును అనుభివించుము మంత్రులను ప్రసన్నులను 
నొలరించుచు (శ్రీ/ఘ్రుమే పట్టాభిషిక్తుడవగుము అని పలికెను. ధర్మాత్ములైన వశిష్టుడు 
ఉపదేశించడము భరతునకు సంతోషము కలిగించలేదు వశిష్టుడు కులగురువు. తానును 
వశిష్టుని వద్దనే విద్యనభ్యసించినాడు ఇవ్వకు వంశజులందరికీ వశిష్టుని మాట 
శిరోధార్యము అయినప్పటికి వశిష్పునిఉపదేశము అధర్మమని తలచి అహితముతో 
కూడుకొన్నట్టి గురువు వాక్యమును నిరాదరించి నిందించినాడు 

అనగ తల్లియైనను ,గురువైనను వారెంత వారైన ప్పటకిని నిలదీసి ప్రశ్నించగల 
భరతుని ఈగుణము ధర్మాచరణ శీలులైన వారందరికిని ఆదర్శప్రాయము * * ౫౯ 

AR 


రామాయణం - వొత్రల ఆదర్శం 


ఇతడు సుమిత్ర రెండవ కుమారుడు, రామ లక్ష్మణ భరతుల కన్నా చిన్నవాడు 
రాముడు విష్ణుఅంశము కావున, ఆదిశేషుడైన లక్ష్మణుడు ఎల్లపుడు ఆయనను 
అనుసరించు చుండెడివాడం లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఏకోదరులైనప్పికి 
చక్రాయుదాంశచే జనించిన వాడు శత్రుఘ్నుడు భరతుడు శంఖ అంశముచే జ్మ్మ౭దిన 
వాడు శంఖ చక్రములు ఆయుధములు కాబట్టి అవిరెండు ఒకే వో నుండును 
కనుకి వాటి రూపాంతరములైన భరత శత్రుఘ్నులు కలిసి జంలుగ నెంంగటం 
రామాయణంలో మనకు కనిపిస్తున్నది వాల్మీకి శత్రుఘ్న నిత్యశత్రుఘ్న. అని 
శత్రుఘ్నుడు అంరరి శత్రువులను జయించినవాడుగ వర్ణించినాడు దీనినిబట్టి ఇతడు 
మహో పరా[క్రమశాం అని తెలియుచున్నది 

రామలక్ష్మణ భరతులన్ని ఇతనికి విశేషమైన ప్రీతి భరతుడు తన మేనమామకు 
యుధాజిత్తు కోరికపై కేయ దేశమునకు బయలు దేరునప్పుడు శిత్రుఘ్యన కూడ 
వెంటబెట్టుకొని పోయెను శత్రుఘ్నుడు తాను తమ్ముడు కావున ఆన్ఫు  గాటింప 
వలయునని ఆజ్ఞాపరతిం[త్రుడైగాక తన అన్నపైగం ప్రీత 1 _ అనని 
అనుసరించెను 

పితృ భక్తి 

ఇత్వాకు వంశములో ని వారందరు చక్కటి పితృ భక్తి గలవారు రాముని అడవికి 
పంపించుటకు కైకేయి కారణమని తెలిసినను సహజముగ త్షణకాలము దశరధుని 
పైకోపము ్రదర్శించినప్పటికి వారి పితృభక్తి విషయములో ఏవూ(త్రవమ 
అనుమానించుటకు అవకాశము లేదు 

కీతిపైబడ్డ తండ్రి దేహము బుడీద కాగా సహించలేని శత్రుఘ్నుడు తెరెని 
తప్పి నేలపై బడెను తమకు అవసరమగు సహాయములందు యిష్టములగు స్తువులనివ్చి 
లాలించిన తమ తండ్రియొక్క చేతులుమున్నగు అ ఎయువములు భస్మ (మగును గాంచి 
మిక్కిలి బాధపడెను 

నను భోజ్యేషు పానేషు వస్త్ర ష్వా ధరణేషు చ! 

(ప్రవార యసి న సర్వాం స్తన్నః కోలి_న్యః కరిష్యతి! ఆయో కా 7715 

భోజ్య పదార్దములు పానీయములు, వస్త్రైయిలు ఆభరణములు మున్నగు 


వాటిలో నూకు ఏది ఇష్టవెా వాటిని నకు యిచ్చి వువర్ము లాలించు 
69 


రామాయణం - పాత్రల ఆదర్శం 
చుండెను యిప్పుడెవరు మాకిట్టు అందజేతురు అని భరతునితో పాటు శత్రుఘ్నుడు. 


కూడ విలపించెను ఈ విధముగ శత్రుఘ్నుని పితృభక్తి ప్రశంసనీయమైనది 


భాతృభక్తి 

తండ్రికి ఉత్తర క్రియలు పూర్తిగావించిన పిమ్మట (శ్రీరాముడు అడవికి వెళ్ళిన 
విషయమును శత్రుఘ్నుడు తెలుసుకొని ఎంతో పరితపించెను అనంతరము భరతుని 
తోపాటు రాముని అన్వేషించుటకు వెళ్ళిన శత్రుఘ్నుడు చిత్రకూట పర్వతము నందున్నట్టి 
(శ్రీరాముని సమీపించి నార చీరలు ధరించినట్టి ఆయన దుస్తితిని చూచి సహింపజాలక 
(శ్రీరాముడు అడవికి వెళ్ళుటకు కారణముకైకేయి కదా! మిక్కిలి రోదించుచు ఆయన 
పాదములకు (ప్రణమిల్లెను 

పూర్వమేవతు నిగ్రాహ్య స్పమవేక్యనయానయో' । 

ఉత్సథం యస్సమారూఢో రాజా నార్యావశంగతః ॥ అయోకా 794 

(శ్రీరాముడు అడవికి వెళ్ళుటకు కారణము కైకేయి కదా! (స్త్రీకి వశులై 
అడ్డుపడినపుడు న్యాయాన్యాయములు పరశీలించి లక్ష్మణుడు తం డ్రినేల దండించలేదు 
అనిపలుకుచుండగ మంధర సకల ఆభరణములను దాల్చి తూర్పువాకిలి వద్దకు వచ్చెను 
శరీరమునకు చందనము పూసికొని రాజ వస్త్రములను ధరించి అనేక ఆభరణములను 
వివిధ రీతులలో ధరించిన కుబ్దను ద్వారపాలకులు పట్టితెచ్చి శత్రుఘ్నునితో యిట్లు 
చెప్పిరి 

యస్యాః కృతే వనేరామో న్యస్త దేహళ్ళ వః పితా | 

సేయం పాపా నృళం సా చ తస్యాః కురు యధా మతిః ॥ ఆయోకా 789 

ఎవతె కారణముగా రాముడు అడవికేగెనో, మీతండ్రియు మరణించెనో అట్టి 
పాపవతి, (క్రూరాత్ములగు ఈమెకు తగిన దండన విధించుము అని పలికిరి ఆమాటలు 
విని తమ కుటుంబమునకు అంతయు హాని కలిగించినట్టి ఆమెను గట్టిగా పట్టుకొని 
రోషముచే కన్నులు ఎ(ర్రబడగా ఆ కుబ్దను భూమిపై పడవైచి ఈడ్భెను 

తాంప్రేశ్య భరతః(క్రుద్దం శత్రుఘ్నమిద వుటబ్రవీత్‌ । 

అవధ్యా సర్వభూతానాం (ప్రవుదాః తవ్య్యతామితి 1 ఆయోకా 78 21 

కైకేయి అభ్యర్థన మేరకు భరతుడు శత్రుఘ్నునితో స్త్రీలను ఎవ్వరు చంపరాదు 
కాన ఆమెను క్షమించుము అని నివారించెను భరతుని పై నున్నట్టి భ్రాతృగౌరవముచే 
ఆ కుబ్దను వదలిపెట్టెను ఈ విధమైన (భాతృభక్తివలన ఇతని పాత్ర యితరులకు 
ఆదర్శవంతముగ నున్నది xxx 

70 


రామాయణం - పాత్రల ఆదర్శం 





దృష్టిర్ణయంతో విజయః సిద్దార్గో హ్యర్థసాధకః | 

అశోకో మం |[త్రపాలళ్ళ సువుం|త్ర శ్చాష్టమో౭_భోవత్‌ ॥ బాకా73 

దశరధ మహా రాజుకు ఎనిమిది మంది మం|త్రులుండిరి వారు వరుసగా దృష్టి, 
జయంతుడు, విజయుడు, సిద్దార్డుడు, అర్రసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, 
సుమంత్రుడు ఈ ఎనిమిది మందాయేగాక సుయజ్ఞాడు, వామదేవుడు, జాబాలి కాశ్యపుడు 
వశిష్టుడు గూడ దశరధునికి మంత్రులతో సమానము యింతమంది మంత్రులు 
పురోహితులు ఉన్నప్పటికి సుమంత్రునకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండెడిది ఎనిమిది 
మంది మంత్రులలో సుమం త్రుని స్థానము ఎనిమిదవది అనగ అందరి మంత్రుల తరువాత 
సుమంత్రుడు మం త్రిగ నియమింపబడినాడని తెలియుచున్నది సుమంత్రుడు దశరధునికి 
మంత్రియేగాక రధమునడిపెడిసారధికూడా సుమంత్రుడు అయోధ్యాపట్టణములో 
అంతఃపురమునకు చెందిన ముఖ్యులగు వారి యిండ్లకు వెళ్ళునపుడు ద్వారపాలకులెవ్వరు 
అతనిని అడ్డగించెడివారుకారు అనగ ఎవరి యింటికి వెళ్లినను ఇతనికి అడ్డుచెప్పెడి వారు 
లేరని అర్హమగు చున్నది సాక్షాత్తు దశరధ మహారాజే సుమంత్రుని రాకకు ఎవరు 
అడ్డుచెప్పవలదని పలికి యున్నాడు సుమంత్రుని యొక్క కార్యకరణకౌశలము 
ముఖ్యాతిముఖ్యమైన గుణము అట్టి గుణము వలననే సుమం త్రునకు రఘువంశపురాజుల 
ఎదుట ఎంతోగౌరవం లభించెను సుమం త్రునకు ఏకార్యము నప్పగించినప్పటికీ వెంటనే 
అవలీలగా చేసెడివాడు దశరధ మహారాజు అశ్వమేధ యాగము చేయవలెనని సంకల్పించి 
సుమంత్రునితో- సుమంత్రా! |ప్రసిద్దులగు మా గురువులను, పురోహితులను తోడ్కోని 
రండు అనిపలికను అంత సుమంత్రుడు చాలా వేగముగా నడుచుకొని పోయి వేదవిదులగు 
పురోహితులతో కూడిన దశరధ గురువుల నందరినీ అచ్చటకు తీసికొనివచ్చెను 
సువుంధత్రుని ప్రబోధ వలన దశరధ వుహారాజు బుష్యళ్ళంగుని బుత్విజునిగా 
'నియమించెను వశిష్టుడు కూడా సువుంత్రుని కార్యకరణకాళలమును చక్కగ 
నెటీగినట్టివాడు అందువలననే యజ్ఞమునకు కావలసిన పనులన్నియు పూర్తియైనపిమ్మట 
వశిష్టుడు సుమం (త్రుని రప్పించి ఆర్యా! ఈభూమండ లమునగల ధర్మాత్ములగు 
రాజులందరీనీ యాగమునకు ఆహ్వానించమని పలికి మిధిలానగర రాజగు జనకుని, 


కాశీమహారాజాను, కేకయరాజును, ఆంగ దేశాధిపతియగు రోమపాదుని స్వయముగ వెళ్లి 
71 


రామాయణం - పాత్రల ఆదర్శం 
విషయములను తెలుసుకొనుటకై (ప్రయత్నించడము, శత్రువుకన్నా ముందుగనే 
వేల్కొనడము మొదలగు విషయములలో దూరదృష్టితో చేసిన పనులుగనే 
అనిపించుచున్నది అనగ ముందు జాగ్రత్తగలవాడని తెలియుచున్నది దూరదృష్టితో 
ముందు జాగ్రత్త కలిగి ఉండడము అను ఈ గుణము సేవకులకును సామంత రాజులకును 
ఆదర్శ ప్రాయమైనది 


స్వామి భక్తి 
గుహుడు గంగానదీ తీరమున రాముని కలుసుకొనెను తన (ప్రభువుకు 
అట్టికష్టపరిప్టితి రావడము భరించలేక పోయెను (శ్రీరాముని చూచి- 


యధా£.యోధ్యా తధే యంతే రామ కిం కరవాణితే | 

ఈదృళం హి మహాబాహో కః ప్రాప్య తిధిం ప్రియమ్‌ ॥ 

స్వాగతం తే మహాబాహో తవేయ వుఖిలావుహ | 

వయం (పీష్యా భవాన్మర్హా సాధురాజ్యం (ప్రశాధినః ॥ 

అయో,కా 

రామా! నీకు అయోధ్య ఎట్లో అట్లే నా ఈ దేశమును భావించవలయును 
నీకేమి సహాయము చేయగలను నీవంటి ప్రియ అతిధి ఎవరికి లభించును స్వామీ! మీకు 
స్వాగతము ఈ భూమండలము అంతా మీదే మేము పాలితులము నీవు మా పొలకుడవు 
మమ్ము చక్కగా పాలింపుము అని రాముని వద్దకు వచ్చి ఆహ్వానించి స్నేహ భావమును 
ప్రదర్శించెను 

భరతుడు శృం గిబేరపురమునకు వచ్చినపుడు భరతుని సైన్యమును గాంచి 
ముందుగా శంకించినప్ప టికీ భరతుడు అయోధ్యా పట్టణమునకు రాజుఅని, (శ్రీరామునికి 
ప్రాణములకంటే మిక్కిలి ప్రియుడని భరతుని చూడవలయునని నిశ్చయించెను 
భరతునిచే అనుమతింపబడిన గుహుడు బంధువులతో గూడి ఆనందముగ భరతునివద్దకు 
వెళ్ళి నమస్కరించి-- 

నిష్కటశ్రైవ దేశోణ._యం వంచితాశ్సాపి తేవయం | 

నివేదయా వాస్తే సర్వే స్వకే దాసకులే వస ॥ అయో కా 84-16 

రాజా! నా ఈ దేశమంతయు నీయింటి పెరటి తోటగ తలంపుము నీరాక 
ముందు తెలియక వంచితులమైతిమి నీదాసులయిల్లని భావించి ఇచట నుండవలసినదన్ని 
ప్రార్దించెను (శ్రీరామచం ద్రునై భరతుడు బాధపడటం చూచి అంతకంటే మిక్కిలి 
మనోవ్యధను పొందెను ఈ ప్రకారము గుహుడు (శ్రీరాముని ఎడల భరతుని ఎడల 

74 


రామాయణం - వాత్రల ఆదర్శం 
ఎనలేని స్వామి భక్తిని ప్రకటించిన ఆటవిక ప్రభువు అడవియందు నివసించి నప్పటికీ 
స్వామి భక్తిలో గుహునికి సాటివచ్చువారు ఎవరును లేరని పై అంశముల వలన 
తెలియుచున్నది మరియు గుహుడు, (శ్రీరామాదులు తమ దేశమునకు వచ్చినప్పుడు 
వారివారికి తగిన అతిధి సత్కారములు చేసెను మరియు వారితో విచ్చేసిన సైన్యమునకు 
గుజ్జములకు కావలసిన భోజన, దాణాది సదుపాయములను కలుగచేసి ఇక్ష్వాకు 
వంశప్రభువులపై తనకుగల గౌరవమును చాటుకొనెను 
శరర 


75 


రామాయణం - పాత్రల ఆదర్శం 


కూ 


కౌసల్య దశరధ మహారాజు యొక్క జ్యేష్టభార్య పట్టపురాణి ఈమె కోసలరాజు 
పుత్రిక 
కౌసల్యా బిభృయాదార్య సహ(ప్రం మద్విధాన పి । 
యస్యాః సహ(స్రం గ్రామాణాం సంప్రాప్త ముపజీవినావ్‌ం ॥ 
అయో క 31-22 
కోసల మహారాజు అత్తగారింటికి పంపిస్తూ ఆమెకు వేయి గ్రామముంను 
పెక్కుమంది దాసదాసీజనులను అరణముగ యిచ్చెను ఈమె ఉదార స్వభాముకలది 
వాత్సల్యముతో నిండిన మాతృహృదయముగల ఉత్తమ యిల్లాలు సహృదయురాలు 
దయ, మమత, కరుణ మొదలగు మానవతా లక్షణములు గలది మరియు పతి భక్తి 
పరాయణురాలు (వ్రతోపవాసనిరత, కష్టసహిష్టువు ఆమె తనకు వచ్చు ఆదాయముతో 
తన వారినేగాక ఇతరులను కూడ పోషింపగల ఆర్లికస్తోమత కలది 
ఇదంతు దుఃఖం యదనర్థ కాని మే (వ్రతాని దానానిచ సంయమాళ్ళహి। 
తపళ్ళీ తప్తయదపత్య కావ్యుయా సునిష్ఫలం బీజమివోప్త మూషరే ॥ 
అయో కా 20 42 
ఈమె సంతాన ప్రాప్తికై నేక వ్రత, దాన, ఉపవాస యోగాది నియమములు 
అవలంబించి పెక్కుపాట్టు పడి! ఫ్లు తెలియుచున్నది 
కౌసల్య వుండ ..2"పు కలిగినట్టిది రాబోవు అనర్జమును మూడ 
ఊహించునట్టిది ధిర్మి" .:3ే అవలంబింది తన సవతియైన కైకేయిని కూడ తోబుట్టు!; 
భావించినట్ట విశాల  )దయురాలు 
పలు భక్తి 
కౌసల్యను గూర్చి సాక్షాత్తు దశరధుడే కైకేయితో యిట్లు చెప్పెను 
యదా యదా హి కౌసల్యా దాసీవచ్చసఖీవచ । 
భార్యావద్భగినీ వచ్చ మాతృవచ్చోపతిష్టతి॥  అయోకా 1268 
కౌసల్య రాను పట్టుముహేషి అయినను సేవ చేయుచున్న సమయి..1౦న దాసీపలె, 
ద్యూత క్రీడాది సమయిమున స్నేహితురాలివలె, ధర్మానుష్టాన సమయమున భార్యవగె, 
ఇతర భార్యల చేసుకొనునపుడు తోడ బుట్టిన దానివలె శరీరసోషణ మున్నగు 
సమయములలొతర్లి కలె (ప్రవర్తించుచుండెను 
76 


రామాయణం - వాత్రిల ఆఏర్భం 
కార్యేషు దాసీ కరణేషు మంత్రి 
భోజ్యేషు మాతా శయనేషు రంభా | 
రూపేచ లక్ష్మీ కమయా ధరిత్రీ 
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ ॥ 

అన్నవిధముగ భార్యకు ఉండవలసిన లక్షణములు ఏవో అట్టి లక్షణములను 
పునికి పుచ్చుకున్న ఉత్తమ ఇల్లాలు 

దశరధుడు కైకేయి నాశ్రయించి కౌసల్యను దూరనుగ నుంచెను 

గతి రేకా పతిర్నార్యా ద్వితీయాగతి రాత్మజః | 

తృతీయా జాత యో రాజం ళ్ళితుర్దీనేహ విద్యతే ॥ అయో కా 61 24 

(స్త్రీకి భర్త మొదటి దిక్కు పుత్రుడు రెండవ దిక్కు దాయాదులు మూడవ 
దిక్కు ఈమున్వురు తప్పు వేరెచటను (స్త్రీకి స్వాతంత్ర్యము లేదు ఇదేవిషయమును 
మనువు కూడ (ధ్రువీకరించెను 

పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే । 

రక్షంతి స్టావిరేపుత్రా న (స్త్రీ స్వాతంత్ర్య వుర్హతి ॥ వునుస్మృతి 9-3 

బాల్యమునందు తండ్రి, యౌవ్వనమందు భర్త, వృద్దాప్యమునందు పుత్రుడు 
సంరక్షించును ఇచట దశరధుడు కౌసల్య సవతియైైన కైకేయికి అధీనుడు కావున ఆయన 
సహాయము లేనట్లే రెండవ దిక్కు రాముడు ఎచటో దూరముగ అడవిలో నున్నాడు 
కావున అతడును లేనట్లే కాని కౌసల్య భర్త కలదగుటచే ఆడఎకి పోలేదు దీనిని బట్టి 
ఆమెకు భర్త పైగల గౌరవ (ప్రపత్తులు తెలియుచున్నవి 

దశరధుడు కౌసల్యతో-- దేవీ! నీవెల్లప్పుడు శత్రువులపై కూడా దయ 
చూపునట్టి దానవు మంచి మనసుగందానవు నీవు నిత్యము ధర్మపరాయణురాలను 
జీవితములో ఒడిదుడుకులు చూచి దొనవు అనిపలుకగనే కౌసల్య భర్త యొక్క దీనస్రిలికి 
ఎంతో బాధపడి తాను మునుపు సడ్జి దుఖము ల ౫యు మరచి కన్నీరు కార్నెను 

కైకేయి దశరధుని గూర్చి నర్మగరుతములగు మాటలు మాట్లాడినందుకు 
ఏద్భుచు రాజొనర్చిన అంజలి. గద్మమునలె పట్టుకొని ఆన తలపై ధరించి, ఖల్మమునకు 
వెంచినదై తత్తరపాటుతో తడబడుదున్న అక్షరములు గల మాటలతో కౌసల్య యిట్లనెను 

(ప్రసీద శిరసా యావే భూమౌ నిపతి తాజ_స్మితే | 

యాచితాస్మి హతాదేశ హంతవ్యా£హంనహిత్వయా ॥ 

అయోా.కా 62 12 

దేవా! ప్రసన్నుడవగుము నా తలను వంచి భూమిని తాకి ప్రణామము 

చేయుచున్నాను నీచే యాచింప చేసుకొన్న దుష్టుర'లబు అని పలికి క్షమింపమని వేడెను 
77 


రామాయణం - పాత్రల ఆదర్శం 
కౌసల్య పతిభక్తి పరాయణురాలు కావుననే దశరధుడు మరణించుటకు 


పూర్వము తనకీ దుప్టితి కలుగుటకు కారణభుతమగు (శ్రవణ కుమారుని కధను కౌసల్యకు 
వివరించెను అవసాన సమయమున దశరధుడు తన దగ్గరకు వచ్చెనని ఆమె ఏ మాత్రము 
బాధ పడకుండ భార్యగ, ఉత్తమ గృహిణిగా, తన కర్తవ్యమును తాను నెరవేర్చి దశరధునకు 
ఎంతో ఊరట కలిగించినట్టి సాధ్వీమణి ఈ విధముగా కౌసల్య నారీ లోకమునకు 
ఆదర్శ'ప్రాయముగ నిలిచినది 


పుత్రప్రేవు 

(శ్రీరాముడు పీతృవాక్యమును నెరవేర్చదలచి పదునాలుగు సంవత్సరములు 
వనమునకు వెళ్ళుటకై నిశ్చయించుకొని తల్లి అనుమతి పొందుటకై ఆమె అంతఃపురములో 
ప్రవేశించెను పట్టాభిషిక్తుడు కాబోయే కుమారుని చూసి ఎంతో సంతోషపడి తన 
పాదములకు నమస్కరించిన రాముని యిట్టు దీవించెను నీవు, పెద్దలు ధర్మ ప్రవృత్తి 
గలవారు రాజర్జులు మహాత్ములు అగువారి కీర్తిని, వంశమున స్వాభావికమగు కీర్తిని 
పొందుము పుత్రుడు తనకడకు వచ్చినాడన్న తలంపుతో సహజ మాతృభావము ఉట్టిపడగ 
అందరితల్టులవలె ఆసన మొసంగి భుజింపుమని కోరెను అనంతరము రాముడు మెల్లగ 
తాను పదునాల్లు సంవత్సరములు అడవికి వెళ్తుచున్నట్టు తెలుషగనే ఆమె మనస్సు ఎంతో 
తల్లడిల్లైను అంతేగాక నీవు లేనిదే నాకు తగిన స్టానము లభించదని వాపోయెను 

రాముని మాటలు విన్న కౌసల్య మనస్సు దిటవుచేసుకొని రాజకుమారుడైన 
రాముడు అడవిలో ఉంచ వృత్తితో ఎట్టు జీవించగలడు 

యస్య భృత్యాళ్ళి దాసాళ్ళ మృష్టా న్యన్నాని భుంజతే । 

కథం స భోత్యతే£నాధో వనే మూల ఫలాన్యయమ్‌ ॥ అయో.కా 24-3. 

దాస దాసీలతో శ్రేష్తమగు ఆహార పదార్ధములు భుజించునట్టి రాముడు దుంపలు, 
పండ్లు ఎట్టు తినగలడు అనివాపోయెను మరియు పుత్ర(పీమచే ఆమె నేనును నీతో 
అడవికి వత్తునని చెప్పెను 

భర్తుశు(శ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమమ్‌ | 

అపియా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్‌ ॥ అయో కా 24-26 

అనంతరము రాముడు స్త్రీకి పతి సేవయే పరమ ధర్మము, భర్తకు శుశ్రూష 
చేయుటవలన స్త్రీ ఉత్తమమగు స్వర్గమును పొందగలదనెను రాముని మాటలు విన్న 
కౌసల్య ఈవిధముగ పలికెను 

78 


రామాయణం - పొత్రల ఆదర్శం 

గచ్చ పుత్ర త్వమేకాగ్రో భద్రం తేస్తు సదా విభో | 

పున స్త్వయి నివృత్తేతు భవిష్యామి గతవ్యధా॥  అయోకా 24 33 

కుమారా! నీవిక వెళ్ళిరమ్ము నీవు తిరిగి వచ్చిన తోడనే నాక్టేశము తొలగును 
నేను గొప్పు సుఖము నొందెదను క్షేమముగా తిరిగి వచ్చి ప్రియము, మనోహరము అగు 
మాటలతో నన్ను సంతోష పెట్టగలవు అని ఆదరముతో మంగళకర లక్షణములుగల 
వాక్యములు పలికి ఆచమనము చేసి పరిశుద్దయై మంగళాశాసనము గావించెను 

యం పాలయసి ధర్మం త్వం (పీత్యాచనియమేన చ | 

సవై రాఘవ శార్దూల ధర్మస్తాం అభిరక్షతు ॥ 

యేభ్యోః ప్రణమసే పుత్ర దేవేష్వాయతనేఘ చ | 

తేచ త్వామభి రత్షంతు వనే సహ మహర్షిభిః ॥ 

యానిదత్తాని త్యేస్తాణీ విశ్రామితేణ ధీవుతా | 

తాని త్వా మభి రక్షంతు గుబ్దౌః సముదితం సదా ॥ 

పితృ శుశ్రూషయా పుత్ర మోతృ శుశ్రూషయా తధా । 

సత్యేవ చ నుహా భావో చిరంజీవా భి రక్షతః ॥ 

సమిత్కుళ్‌ ్పవి(త్రాణి వేద్యశ్చా య తనాని చ | 

ప్రంతితాని చ విప్రాణాం శైలావృత్షః పాహ్హదాః ॥ 

పతంగాః పన్నగాః సింహా స్త్వాం రక్షంతు నరోత్తవు | 

లోకపాలాళ్ళచే సర్వే వాసవ ప్రముఖాస్తధా ॥ 

బుతవః షట్‌ చతే సర్వే మాసాః సంవత్సరాః క్షపాః | 

దినాని చ ముహూర్తాళ్ళ స్వస్తి కుర్వన్తు తే సదా | 

(శ్రుతిః స్మలతిళ్ళి ధర్మళ్ళ పాతు త్వాం పుత్ర సర్వతః ॥ అయో కా.25 3-10 

ధర్మమే నిన్ను రక్షించుననియు, అరణ్యము నందుండు వుహర్షులు 
కాపాడుదురని, గురువుల అ'స్త్రములే రక్షించునని, తల్లిదండ్రుల శుశ్రూష, సత్యము 
కాపాడునని, సమిధలు, దర్భలు, అగ్నివేదికలు, దేవాలయములు, కొండలు, చెట్టు 
వుడుగులు, పక్షులు పావులు, సింహములు, బుతువులు, వూసవులు, 
సంవత్సరములు, దేవాసురులు నిన్ను కాపాడెదరని ఆశీర్వదించి తనకుగల పుత్రప్రేమను 
తెలియజేసెను 


79 


రామాయణం - పాత్రల ఆదర్శం 


సనాతనాచారం 


సనాతనాచారములు పాటించుటలో దిట్ట అయినది కావుననే కౌసల్యాదేవి 
విద్యావంతురాలని తెలియుచున్నది (శ్రీరాముడు దశరధుని ద్వారా తన పట్టాభిషేక 
విషయమును గూర్చితెలుసుకొని ఆయనకు నమస్కరించి, తన తల్లియగు కౌసల్యకు 
విషయమును చెప్పుటకు వెళ్లెను ఆసమయమున ఆమె వివిధ దేవతలను ఆరాధించి 
రామునికి సంపదలను కోరుకొనుటకై- - 

తత్ర తాం ప్రణవావేవ మాతరం శ్లావు వాసినీవ్‌ ! 

వాగ్యతాం దేవతాగారే దదర్మా£.౬. యాచతీం (శ్రియమ్‌ ॥ 

ఆయో కా. 4 30 

వ్రతమునకు తగిన పట్టువ స్త్రములను అలంకరించుకొని మౌనము దాల్ఫినది 
సుమిత్ర, సీత, లక్ష్మణులు ఆమెను సేవింపగ ప్రాణాయామముతో (శ్రీమసోవిష్ణువును 
కన్నులు మూసుకొని ధ్యానించుచుండెను 

(శ్రీరామ పట్టాభిషేకము ముందు రోజా రాత్రి కౌసల్యాదేవి నియమవతియై 
యుండి పెందలకడనే కుమారుని మేలుకోరి విష్ణువునకు పూజ చేసెను 

ఇతి మాల్ఫ్యెః సురగణాన్‌ గంధైశ్చాప్‌ యళశ్వినీ | 

సుతిభిశ్చాను రూపాభి రానర్భాచియత లోచనా ॥ 

జ్వలనం సముపాదాయ |బ్రాహ్మణోన మహాత్మనా | 

హావయామాస విధినా రామ మంగళకారణాత్‌ ॥ అయో.కా 25 26-27, 

కౌసల్య పూలమాలలతోను, గంధములతోను తగిన స్తోత్రములతోను దేవతల 
నర్చించెను ఆతరువాం యజ్ఞ హో త్రమును తెచ్చి మహాత్ముడగు ఒకానొక (బ్రాహ్మణునిచే 
శాస్త్రోక్త ముగ హోమమును చేయించెను అనంతరము అభీష్టమగు దక్షిణకూడ నొసాను 
దీనిని బట్టి చాడ, కౌసల్యాదేవి సనాతనాచారపరాయణురాలని స్పష్ట్రముగ 
బుజువగుచున్నది యిట్టి సనాతనాచార పరాయణత్వవలు సకల | స్త్రీలకును 
ఆదర్శభూతమైనట్టుది 

నేరం 


80 


రామాయణం - పాత్రల ఆదర్శం 


సుమిత్ర దశరధునకు గల పట్టపు రాణులలో రెండవది ఈమె అవసరానికి 
పనికి వచ్చే దివ్యబౌషధంలాంటీది కైకేయి జీవితం పరమభౌమంఅయితే సుమిత్ర 
పరమ ఆధ్యాత్మిక తత్త్వానికి ప్రతీక సదా భగవత్సేవకు అంకితమైన దాసుడగు లక్ష్మణుని 
శత్రుఘ్నుని కనిన ధన్యురాలు భాగవత సేవకు అంకితమైన స్నేహశీలి ఈమెను గూర్చి 
వాల్మీకి చాలా తక్కువగా చిత్రించినాడు సుమిత్ర క్షాత్రగుణము కలది ఆమె ఎట్టి 
కష్టములనైనను, స్టైర్యవఎతో నెదుర్కొనును వురియు చాలా ఓర్పుగలది 
జ్ఞానసంపన్నురాలు, పతి భక్తి పరాయణసేవా తత్పరురాలు ఈమె అందరినీ మించినట్టి 
బుద్ది సంపన్నురాలని రామాయణ కావ్యము ద్వారా తెలియుచున్నది సుమిత్ర శీల 
సంపన్నురాలు కైక కన్నను, కౌసల్య కన్నను, మిక్కిలి ఆధ్యాత్మిక పరురాలు వాల్మీకి 
మహర్షి అనేక సార్టు లక్ష్మణుని సౌమిత్రి అని సంబోధించి యుండడముచే ఆమెకు గల 
గొప్పతనము తెలియుచున్నది ఈమె కె'సల్యయందు మిక్కిలి మమత గలది ఆమెనే 
నిత్యమూ అనుసరించుచుండును 


ఉపదేళ వైలక్షణ్యం 

లక్ష్మణుడు వనవాసమునకు పోవు సమయమున తన తల్లి అనుమతిని పొంది 
ఆమె ద్గర శెలవు తీసికొనుటకై ఆమెకు నమస్కరించెను అపుడు ఆమె కుమారునితో-- 

వ్యసనీ వా సమృద్ధోవా గతిరేష తవానఘ | 

ఏషలోకే సతాం ధర్మో యజ్యోష్ట వళశకో భవేత్‌ ॥ 

రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజామ్‌ | 

అయోధ్యా మటవీం విద్ది గచ్చ తాతయధా సుఖమ్‌ ॥ అయో కా 40 6,9 

కుమారా! సీపు రాయిని సదా అనుసరించుచు రక్షించు చుండుము నీ అన్న 
ఆపదలపాలైనను, సుఖముగ _న్ఫును అండే నీకు ఆశ్రయనీయుడు పెద్దవాని అధీనములో 
చిన్న వాడుండిడము సజ్జన భర్మము నీవు సీతా రాములను సేవించునపుడు సీతను నన్నుగా 
భానింపుము రాముని మీ లం[డ్రియగు దశరధునిగా భావింపుము అరణ్యమును 
అయోధ్యగా భావింపుము ఈ (ప్రకారము రాముని అనుసరించుటయే నీకు సుఖ ప్రదము 
అని చక్కటి ఉపదేశ మును చేసినది 


81 


రామాయణం - పాత్రల ఆదర్శం 


(కాంతదర్శిత్వం 

సుమిత్ర క్రాంతదర్శిత్వము కలిగినట్టి స్రీ రాబోవు విషయమును ముందుగనే 
ఊహించునట్టిది ఒకరకముగ తార మండోదరులవలె భవిష్యత్తును చక్కగ తెలుసుకొను 
నట్టిది (శ్రీరాముడు సీతాలక్షణులతో సహా అడివికి వెళ్ళగ కౌసల్య మిక్కిలి 
విలపించుచుండెను ఆ సమయమున సుమిత్ర కౌసల్యను ఈ (ప్రకారముగ అనునయించి 
తనకుగల క్రాంతదర్శిత్వమును కౌసల్య ఎదుట |ప్రదర్శించెను 

తవార్యే సద్దుజైర్యుక్తః పుత్ర స్ప పురుషోత్తవుః | 

కింతే విలపితే నైవం కృపణం రుదితేనవా ॥ యె కా 44 2 

సద్గుణవతీ! నీ పుత్రుడు పురుషోత్తముడు అనేక కళ్యాణ గుణములకు 
నిలయుడు కావున నీపుత్రుడను బుద్దితో చింతింపకుము దశరథునకు పరలోక 
హితమును గూర్చునట్టి ధర్మమును ఆచరించుచున్నాడు కాన అతనిని గూర్చి నీను 
దుఃఖించవలదు లక్ష్మణుడు రాముని విషయమున అనురక్తుడై, ఉత్తమమగు కైంకర్యమును 
ఆచరించుచున్నాడు మహాత్ముడగు రామునికి సేవ చేయుటయే అతనికి పురుషార్హము 
రాత్రులందు ని ద్రపోవుచున్న నీకుమారుని చం ద్రుడెట్టు చల్లని కిరణములతో స్పర్శించుచు 
ఆష్టోదమును కలిగించునో అట్టు రామునికి లత్మణుడు ఆష్టోదమును కలుగ చేయగలడు 

యా శ్రీ) శార్యం చ రామస్య యాచ కళ్యాణ సత్త్వతా | 

నివృత్తారణ్య వాస స్పళ్ష్నీప్రం రాజ్య మవాప్స ్యతి॥ అయో కా 44 14 

సర్వ లక్షణ సంపన్నమగు నవయవశోభ, పరాక్రమము, |ప్రశస్తమగు బలములచే 
రాముడు అరణ్యవాసము చేసి తిరిగి రాజ్యమును పొందగలడు నీవిక దుఃఖమును, 
మోహమును వదలి పెట్టుము నేను నీతో సత్యమునే పలుకు చున్నాను అని ఈ ప్రకారము 
తన ఉహా జ్ఞానముచే రాబోవు విషయములను ముందే తెలుసుకొనునట్టే ప్రజ్ఞాశాలి 
సుమిత్ర 

ఈ |(ప్రకారవు చక్కని ఉపదేశ గుణము కలిగినట్టి దియు రాబోవు 
విషయములను ముందే ఉహించునట్టిదియును, యధార్హమును చెప్పుటలో దిట్టయునై 
పేరు గాంచినది ఈమెకున్నట్టి ఈగుణములు ఆపద లోనున్నట్టి వారికి అమృతపు 
జల్టులవలె ఉపయోగ పడును అట్టి ఈగుణములు సమాజమునకు ఆదర్శ ప్రాయ 
మైనట్టివి 

xxx 
8 


రామాయణం - పొత్రల ఆదర్శం 


ఈమె కేకయ దేశాధిపతియైన అశ్వపతి కుమార్తె యుధాజిత్తు చెల్లెలు ఈమె 
చాలా అందగత్తె ఎంత అందమైనదో అంత తెలివి తేటలు గలది యుద్రకళయందు 
కూడ మంచి ప్రావీణ్యము కలది 

అపవాహ్య త్వయా దేవి సంగ్రామా న్నష్ట చేతసః | 

తత్రాపి విక్షతః శ(స్తెః పతిస్తే రక్షిత స్త్వయా ॥ అయో కా9 16 

అందువలనే శంబరునితో దశరధుడు యుద్దము చేయుటకు పోయినపుడు 
రాక్షసులచే క్షత, విక్షత గాత్రుడైన అతనిని కాపాడి అతడికి విజయమును చేకూర్చి 
పెట్టినది ఈమెది ఉడుంముపట్టు ఎంత సరళ స్వభావవో అంత 
కరినాత్మురాలు దశరధుడు తన భార్యలలో కెల్ల కైకేయి పైననే ఎక్కువ మక్కువ 
చూపించెడివాడు 

యధావై భరతోమాన్యః స్తధా భూయోపి రాఘవ॥ ఆయో కా.8 18 

రాముని బుజుస్వభావమును, భక్తిని, వినయమును చూచి భరతునితో 
సమానముగ ప్రేమించెడిది కైకేయి తన పుత్రుని పైననే గాక తన సవతి పుత్రులైన (శ్రీరామ, 
లక్ష్మణ, శత్రుఘ్నులపై కూడ మంచి పుత్ర వాత్సల్యమును చూపించుచుండెను 

సవతి పు(త్రుల పైగల వాత్సల్యం 

కైకేయి దాసియగు మంధర (శ్రీరామ పట్టాభిషేక వార్తవిని కైకేయితో- - 

ఉత్తిష్ట మూడే కింశేషీ భయం త్వా మభి వర్తతే | 

ఉపఫ్లుత మఘాఘేన కిమాత్మానం నబుద్యసే ॥ ఆయో కా 7 14 

మందబుద్దివగు ఓ కైకేయా! నీవు ఏల ని(ద్రించుచున్నావు నీకిపుడు 
భయంకరమగు దుఃఖము కలుగ బోవుచున్నది దశరధ మహ రాజునకు నీవు మిక్కిలి 
ఇష్టమైన దాని వైప్పటికీ నీ శ్రేయస్సు కోరి ఏముయు చేయలేకున్నాడు అని నిష్టురముగ 
మౌట్టాడినది కైకేయి మంధర ద్వారా రామాభిషేక వార్తవిని ఆనందముతో శయ్యనుండి 
లేచి ఆశుభవార్త విన్నందుకు గాను-- ఒక అమూల్యమగు ఆభరణమును కుబ్దయగు 
మంధర కిచ్చెను 

రామేవా భరతే వాహం విశేషం నోపలక్షయే | 

తస్మా త్తున్హా స్మి య(ద్రాజా రామం రాజ్యే2. భిషేక్యతి ॥ 

83 


ర6మౌయణం - పాత్రల ఆదర్శం 

మరియు భరతునకు రామునకు మధ్య నాకు కొంచెమైనను భేదము లేదు 
దశరధుడు రామునకు రాజ్యాభిపేకము చేయుచున్నాడని తెలిసి మిక్కిలి సంతోషించు 
వున్నాను రామాభిషేకవార్త కన్నా మిగుల ప్రీతికరవుగు వార్త నాకేమియులేదు 
సకల ప్రీతికరమగు మాటలను మించినట్టి ప్రీతికరమగు వార్తను చెప్పితివి అందుకుగాను 
నీవు మరొక వస్తువును కోరుకొనుము యిచ్చెదనని పలికెను కైకేయి చెప్పిన ఈమాటలు 
ఆమెను ఉన్నత శిఖరములకు తీసుకొనిపోయినవి లోకమున సామాన్యముగ సవతి పిల్లల 
మీద (ప్రేమ చూపించుట అరుదు ఒక వేళచూపించినను అది కృతకముగానే యుండును 
కైకేయి తన సవతి పుత్రుడగు రాముని పై చూపించిన ప్రేమ అనితరసాధ్యము కానట్టిది 
యిట్టి ఈ ఆదర్శ గుణముకైకేయి ద్వారా సవతి తల్గులందురు గ్రహించదగినట్టి గుణము 
అందకు మంధర ఎంతో బాధనొంది పరిపరి విధముల కైకేయి భావి జీవనమును గూర్చి 
మున్ముందు ఆమెకు రాగల కష్టములను గూర్చి కనులకు కట్టినట్టు వివరించి చెప్పెను 
ఆ(ప్రకారముగ మంధర పలికినప్పటికి కైకేయి రాముని గుణగణములనే |ప్రశంసించెను 

ధర్మజ్ఞో గుణవాన్‌ దాన్తరి కృతజః సత్యవాన్‌ళుచిః | 

రామో రాజసుతో జ్యేస్థో యౌవరాజ్యమమతోన్యర్హతి ॥ అయో కా 8.14 

రాముడు ధర్మము నెటీగినవాడని, గురువులచే సుశిక్షితుడని ఇతరులు చేసిన 
ఉపకార లేశమును గూడ ఘనముగ భావించెడీవాడని యదార్హవాదియని, పరిశుద్దుడని, 
విశేషించి మహారాజుకు జ్యేష్ట పుత్రుడు కావున యౌవ రాజ్యమునకు తగిన వాడని 
చిరంజీవియగు రాముడు తన సోదరులను తం(డ్రివలె కాపాడువాడని మంధరకు చెప్పి 
తన బుజావర్తనమును స్పష్టముగ తెలిపినది 

ఇంకను కొందెము ముందుకు వెళ్ళి తనకు భరతుడెట్టు మాన్యుడో, అంతకన్నా 
రాముడు మాన్యుడని చెప్పినది అంతగ చెప్పేనప్పటికినీ మంధర తన పట్టు విడువక 
రామునిపై, దశరధునిపై ఎన్నెన్నో అపవాదములు చెప్పి కైకేయి మనసు విరుగునట్టు 
చేసి రాముని ననవాసమునకు పంపించుటకు కైకేయిని నిమిత్తమా శ్రురాలిగ చేసినది 
ఆందుకు కారణము మంధరయే గానికైకగాదు కావున కైకేయి పు త్రవాత్సల్యము భరతునిపై 
ఇట్టి , పృరాయిడ్వొననే అధికముగా కలదని చెప్పుట యుక్తముగాతోచుచున్నది 


xxx 


84 


రామాయణం - పాత్రల ఆదర్శం 


రామాయణము నందు వాల్మీకి ( క్రీరామచంద్రుని పాత్రతో పాటు సీత పాత్రకు 
కూడ సమాన ప్రాధాన్యత కల్పించినాడు 

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాళ్ళరితం మహత్‌ | 

పాలస్త్యవధ మిత్యేవం చకార చరిత వ్రతః ॥ బాకా 4-7 

కనుకనే (శ్రీమద్రామాయణ మహాకావ్యమునకు 'సితాయాళ్ళరితం' అని 
పేరుకూడా పెట్టియున్నాడు తన శీల వృత్తములచే ఎట్టు | శ్రీరాముడు పురుషోత్తముడుగ 
నెంచబడెనో అట్టే సీతాదేవి కూడ-- 

శ్యామా సవువిభక్తాంగీ (స్త్రీరత్నం రత్న భూషితా ॥ 

సీతాదేనికూడ తన పవిత్ర చారిత్రముచే స్త్రీ రత్నముగను వర్ణించబడినది ఈమె 
యావన్నారీలోకమునకే ఆదర్శభూతకాదగిన పతి (వ్రతా తిలకము 

ఇయం సాధర్మ శీలస్య మై ధిలస్య వుహాత్మనః । 

సుతా మై ధిల రాజస్య సీతాభర్త దృఢ [వ్రతా ॥ సు కా 16-15 

సీతాదేవి రాజర్షి ధర్మశీలుడు, మహాత్ముడగు మిధిలాధిపతియైన జనకుని 
పుత్రిక, ఈయన యజ్ఞము చేయుటకై భూమిని శోధించు చుండగ నాగటి చాలు నుండి 
ఆవిర్భవించెను నాగటి చాలులో లభించుటచే జనకుడామెకు ' సత' అని నామకరణం 
చేసెను ఇంకను ఈమెకు మైధిలి, జానకి అనియు పేర్గున్నట్టు రామాయణంలో 
కన్పించుచున్నది 

సీతాదేవి జనకునిచే పోషింపబడ్డకూతురు అసమాన ప్రజ్ఞా, నైపుణ్యము, కీర్తి, 
ఆదరము, ఆప్యాయతలతో కూడుకొన్న సాధ్వీమణి, పతివ్రతలలో అగ్రేసరురాలు 

ప్రకృతిలోని రూప సౌందర్యము నంతటిని గ్రహించి సీత యొక్క (ప్రతిమను 
నిర్మించి అందు సుగుణ సౌరభములు నింపి ఆమె పాత్రను, సర్వాతి శయముగ 
రూపొందించి ఆదికవియగు వాల్మీకి 'కవిబ్రహ్మ' అను బిరుదమునకు అన్వర్హము 
గావించెను 

అనురక్తా హివై దేహీ రావేం సర్వాత్మనా శుభా | సుకా 59 24 

సీతాదేవి సర్వాత్మనా తన పతియగు (శ్రీరామ చంద్రుని ఆశ్రయించిన 
పరమసాధ్వీమణి ఈమె నిళ్ళల మగు పలి భక్తి, పెద్దల ఎడ గౌరవము, ధర్మనిష్ట 
వినయవివేకసౌ శీల్యాదులు, కష్టములందు అచలత్వము, అసాధారణమగు క్షమ, కరుణ, 

An 


రామాయుణం - పాత్రల ఆదిర్శుం 
నిర్మిలమగు (పీన పవిత్రత మొదలగు సద్గుణములన్నియు |ప్రోగుపడి సీతరూపుదాల్చినవని 
చెప్పవచ్చును సీతాదేవికిగల గుణములన్నియు ఆదర్శ [ప్రాయములైనట్టినే 
పతిసేవ 

తెల్లవారితే రాముని అభిషేకం జరుగునని అభిషేకము కోసము సహధిర్మచారిణిగా 
(వ్రత ఉపవాసాది నియమములను ఆచరించుచుండెను అందుకై ఆమె స్వయముగ దేవ 
పూజ నొనర్చి తన భర్తయగు (శ్రీరాముడు పట్టా భిషిస్తుదుకాగా పట్టునుహిషి 
గంధపుష్టాదులతో అతని పాదములకు పూ జదేయవలయునను ఆచారము తెలుసుకొన్నుదై 
మిక్కిలి సంతోషము నొందిన మనస్సు కల దాయెను తెల్లగెౌడుగు, చామంములు, 
సింహాసనము మొదలగు లక్షణములను గూర్చి ఆలోచించుచు రాముని రాక్షకై నిరీక్షించు 
చుండెను ఆ సమయమున కాంతి హీనమైన ముఖము కలిగిన రాముని చూచి 
పరిపరి విధముల దుఃఖపీడితయయ్యెను 

అంత రాముడు తండ్రి యాజ్ఞపై అడవికి వెళ్ళు మన్నానని భరితాదులను లెస్ఫగ 
గౌరవించవలయునని భరతుడు రాజు గనుక ఎన్నడు అతనికి అయిష్టతను కల్గించ 
కూడదని, ధర్మము నందాసక్తురాలవై ఎవరికినీ ఆ ప్రియమును కలిగించక నడుచుకొమ్మని 
సీత్రకు తెలియజేసెను అంత సీత రామునితో-- 

భర్తుర్భాగ్యంతు నారై $కా ప్రాప్నోతి పురుషర్షభ । 

అతశ్లై వాహ మాదిష్టా వనే వస్తవ్య మిత్యపి ॥ 

న పితా నాత్మజో నాత్మాన మాతా న సఖీ జనః | 

ఇహ (పీత్యచ నారీణాం పతిరేకో గతిస్సదా॥ అయో కా27 5-6 

పురుష్రేష్పుడా! భార్య ఒక్కతియే భర్త భాగ్యమును పొందును కాన నేనును 
నీతోపాటు అడవిలో నివసించుటకు ఆదేశింపబడినట్లే భాఎంచవలయిను 
ఇహలోకమున, పరలోకమున స్త్రీలకు తండడ్రిగాని, కొదుకుగాని, తిగాని, చెలికత్తెలుగాని 
చేందగినట్టివారుకారు ముల్లోకాలను ఎాట రెక్క పెట్టక ని ళుశ్రూషయే పరిపూవధిగా 
భాఎంఎ- - 

సుఖంవనే నివత్స్యామి యరైన భఖవనే పితుః । 

అచింశ్లయన్తి |త్రీన్‌లోకాన్‌ చిన్తయన్తిసతీ (ఛ్రతమ్‌ ॥ 

శుశ్రూషమాణా తేనిత్యం నియతా బ్రహ్మచారిణి | 

సహరంస్యే త్వయావీర వనేషు మధుగంధిషు ॥ అయో కా 27 12-13 

86 


రామాయణం - పొత్రిల ఆదర్శం 
అడ దిగిగిరాడా నాతం(డ్రీయిల్టుగా భావించి సుఖవలగ నివ సింతును 


నియమనతియై నిత్యము నిన్ను సేవించుచు నీతోపాటు అడవిలో సంచరించెదను అని 
భర్త కష్ట దశలో ఉన్నప్పటికీ సుఖదు ఖములలో భర్తనే అనుసరించ వలయునను హైందవ 
ఆర్యోక్తిని పాటించిన గొప్పు సాధ్వీమణి 

అరణ్యము అనేక |క్రూరమృగములతో కూడుకొన్న దనియు, తినుటకు 
ఫలములు తప్పు ఇతర మైనవి దొరక వని కావున ఆదిని జీవితము కష్టసాధ్యమని సీతతో 
రాముడు చెప్పెను అయినప్పటికీ పతిసీవా పరాయణురాలైన ఆమె వాటిని లెక్ష పెట్టక 
పతిని వదలిన (స్త్రీ బీఎంపజాలదని రాముడు అనేక సార్టు చెప్పిన మాటనే తిరిగిపల్మెను 

భక్తాం పతి(వ్రతాం దీనాం మాం సమాం సుఖ దుఃఖ యోః । 

నేతు మః కాకుళ్ల్ర సమాన సుఖదుఃఖ నీమ్‌ ॥ 

యది మాం దుఃఖి తామేవం వనం నేతుం నచే చ్చసి | 

విషమగ్నిః జలం వాహ మాసా స్యే మృత్యు కారణాత్‌ ॥ 

అయో కా 29 21-22 

అనంతరము రామునితో కాకుత్త్ల్ర వంశ సంభవుడా! భక్తిమతి, పతివ్రత, 
దీనురాలనై సుఖదుఃఖము అందు సమాన స్తితి కలిగినట్టి నన్ను అడవికి తీసుకొని పోక 
పోయినచో వీషము నంనో, అగ్నివలనో, నీటి ద్వారానో మృత్యువునకు ఆహుతి అయ్యెదనని 
ఎలికెను అయినను రాముడు ఆమెను విరమింపజేయుటకు ఎంతో ప్రయత్నించెను 
అందుకు సీత రామునితో నిన్ను వదలి నేను ఒక్కక్షణము జీవించలేను అని రాముని 
కౌగిరిందుకొని రీనముగఏద్బెను అందుకు సీత రాముని తో ఎట్టెనను సతికి పతియే 
గతిని ఖో ౮౮౨ బుఖటదుఖము ౨ందు అతనిని ఆనుసరించవవలయునని నిళ్ళ్చయించుక్‌"ని 
చెడ్డపనులు చేసి యైనను తన భార్మను తాను భరింస వలెనని మనువు వెప్పుయున్నాడోని 
చెప్పెను 

కింహి కృత్వా విషక్టాస్త $౦ కుతోవాభయమస్తితే | 

యత్సరి త్యక్తుకామ స్త్వం మామనన్య పరాయణామ్‌॥ అయో కా 30 5 

సీను అపు అన్యుని మనస్సున తిలంపని నన్ను ఏభయముతో నీవు నన్ను ఏడిచి 
సెల పోవుటకు సిద్రపడుచున్నావు నీవు అడవికి తీసికొని పోనిచో నీ సన్నిధిరోనే విషము 
తీసికొందును నీవు అడవికి వెళ్ళిన పిమ్మట దుఃఖముచే నేను జీవింజాలను నీచే 
దువ బడిన నాకు నీ ఎదుటనే మరణము మేలు నీ ఎడబాటు ఒక్కక్షణము ౮ ౮ 
సహింప లేను ఆట్టినేను పదు నాలుగు సంవత్సరనులు ఎలు దుఃఖముతో గయపగంలు 
అని ఆమె నిక్మిరి ద-.ఖ పీడితరై రాముని కౌగిలించుకొనెను 

27 


రామాయణం - పాత్రల ఆదర్శం 

నదేవి తవ దుఃఖేన స్వర్గమప్య భిరో చయే । 

నహిమేస్తి భయం కించి స్త్వయం భోరివ సర్వతః ॥ 

య త్సృష్ట్రాసి మయా సార్ధం వనవాసాయ మైధిలీ | 

న విహాతుం మయా శక్యా (పీతి రాత్మవతా యధా ॥ అయో కా 30 27-29 

అంత రాముడు ఆమెతో - “నాతో వనవాసము చేయుట కై నిన్ను యిట్లు 
సృష్టించినాడు కాన నిన్ను నేను విడువ జాలను నీవు నాతో కూడి యుండుటకు 
నిశ్చయించుకొంటిని కాన నీవు నన్ను అనుసరించుము నాకు సహ ధర్మ చారిణిఏ కమ్ము 
నీవు లేనిది స్వర్గము కూడ రుచింపదు శీఘ్రముగ బయలు దేరమనెను'' ఈ(ప్రకారము 
సీత్రదేవి భర్తయే దైవముగా భావించి కేవలము సంతోష సమయము లందు మాత్రమే 
అతనిని అనుసరింపక క్లిష్టమైన వనవాసమున కలుగు కరిన జీవనమును రాముని నోటి 
గుండా విన్నను ధర్మాన్ని ఆచరించి- - 

(వజతు చరతు ధర్మం భర్తునాధాహి నార | (ప్రతివా నాటకమ్‌ 

ఎచ్చటకి వెళ్ళినను స్త్రీలు భర్తలనే నాధులుగా భావించెడి వారని ప్రతిమా నాటక 
కర్తయైన భాసుని పై వాక్యమునకు అనుగుణముగా కష్టసమయ మందును ( శ్రీరాముని 
అనుసరించి నట్టి ఉత్తమ యిల్లాలు కనుక పతి సేవా పరాయణత అనుగుణము (స్త్రీ 
లందరికి ఆదర్శ ప్రాయమైనది 

దైవ భక్తి 

రాముని పట్టూభిషేకమునకు పూర్వము సీత వ్రత ఉపవాసాది నియములు 
ఆచరించు చుండెను సీత స్వయముగ దేవపూజ నాచరించినట్టిది దీనిని బట్టి సీత 
దైవ పూజ పరాయణురాలని తెలియచున్నది 

సీతాదేవి వస్తుతః గొప్ప దైవభక్తి గలది ఆనాటి స్త్రీలు చెట్టును పుట్టును, గట్టును, 
భావిని నదులను ఎట్టు పూజించిరో అట్లే సీతాదేవియు దైవభక్తితో వాటినన్నింటినీ 
పూజించు చుండెడిదని రామాయణము నందలి కొన్ని ముఖ్యమైన ఘట్టముల ద్వారా 
తెలియుచున్నది శృంగిబేరిపురము నుండి (శ్రీరాముడు సీతాదేవితో కలిసి గుహుని 
సహాయముతో గంగానదిని దాటునపుడు సీతాదేవి గంగా నదిని ఉద్దేశించి -- 

పుత్రో దశరధస్యాయం మహరాజస్య ధీవుతః | 

నిదేళం పాల యత్వేనం గంగే త్వద భిరక్షీతః ॥ 

చతుర్దశ హి వర్షాణి సమగ్రా ణ్యుష్య కాననే ॥ 

(భ్రాతా సహ మయా చైవ పునః (ప్రత్యాగమిష్యతి | 

88 


రామాయణం - పాత్రల ఆదర్శం 
తతస్త్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగతా ॥ 


యక్ష్యే (ప్రముదితా గంగే! సర్వకావు సమృద్దినీ ॥ అయో.కా 52 83-85 

అమ్మా! నాభర్తయగు | శ్రీరామచంద్రుడు నీచే రక్షింప బడిన వాడై పదునాలుగు 
సంవత్సరములు అరణ్యవాసముచేసి తం డ్రియాజ్ఞ పాటించి లక్ష్మణుని తోడను నాతోడను 
అయోధ్యకు తిరిగి రాగలడు నేనప్పుడు నా కొర్కెలన్నియు నెరవేర్చుకొని క్షేమముగ 
తిరిగివచ్చి మిక్కిలి సంతోషముతో మీకు అనేక విధముల పూజలొనర్తును 

గవాంశత సహ(స్రంచ వ (స్రాణ్యన్నంచ పేళలమ్‌ | 

బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి తద (ప్రియ చికీర్ణయా ॥ అయో కా 52 88. 

నా భర్త క్షేమముగా తిరిగి వచ్చి రాజ్యమును పొందిన చో నీకు అక్షఆవులను 
వస్త్రములను, మంచి అన్నమును (బ్రాహ్మణులకు యిచ్చెదను నీ తీరము నందున్న 
దేవత అందరినీ పూజింతును నీతీరము నందున్న కాశి మున్నగు పవిత్ర క్షేత్రములమ 
పూజింతును అని పలికెను దీనిని బట్టి ఆమె మంచి దైవ భక్తురాలు ప్రకృతి ఆరాధకులని 
స్పష్టమగు చున్నది 

భరద్వాజా (శ్రమము నుండి బయలుదేరిన సీలారామలక్ష్మణులు యమునా నిది 
మధ్య ప్రదేశమునకు వచ్చుటతోడనే సీత ఆనదికి నమస్కరించి-- 

య్యే త్వాం గో సహ(సీణ సురాఘటళతేన చ | 

స్వస్తి ప్రత్యాగతే రావే పురీ మిష్వాకు పాలితామ్‌ ॥ అయో కా 55 20 

తల్లీ! నేనిపుడు నిన్ను దాటుచున్నాను నాభర్హవనవాస[వ్రతమును తీర్చుకొని 
అయోధ్యాపట్టణమునకు మరలివచ్చినంతనే వేయి ఆవులు దానమిచ్చి నిన్ను పూజింతును 
అని దోసిలి యొగ్గి ప్రార్దించెను అనంతరము యమునానది తీరము నందలి మళీ చెట్టును 
చేరుకొనిరి 

భరద్వాజుడు చెప్పినట్టుగ సీతాదేవి ఆ వృక్షమును సమీపించి- - 

నవుస్తేస్తు మహావృక్ష పారయేన్మే పతి(రగ్రుతమ్‌ ! 

కౌసల్యాం చైవ పశ్యేవు సుమిత్రాం చ యళశ్వినమ్‌ ॥ 

ఇతిసీతాంజలి కృత్వా పర్యగచ్చాన్మనస్వినీ ॥ అయో కా 55-25 

ఓ వుహావృత్షమా! నీకు నవుస్కారిము నా భర్త వనవాసవ్రతమును 
పూర్తిచేయుగాక అనంతరము కీర్తిమంతురాలగు కౌసల్యాదేనిని, సుమిత్రా దేవిని 
చూచెదనుగాక అని సీత అంజలి ఘటించి ఆ మహానవ్చక్షమునకు (వ్రదిక్షీిణము చేసెను 
దీనిని బట్టి సీతాదేవి దైవభక్తి మనకు తెలియుచున్నది 

9 


6మాయిణం - సత్రం ఆదిర్యం 
పాతివ్రత్యం 

రానుని పట్టాఫిపేకవార్తనిని ఆమె స్వయముగ దేవపూజ గ ఎంద ౮ ముని 
రాకకై ఎదురుమూమమందెను అట్టి సమయిమున రాముడు సీతా వాఎమున ్రవేళంచెను 
రాముని గాంచినసీత మిగుల దుఃఖిరురాలైనది ఆంత రాముడు సీతరో ఫూ జ్యాడగు 
నాతండ్రి నన్ని లదుకి పంపుచున్నాడు అని పలికెను (శ్రీరాముడు సీతను అరణ్యమునకు 
వందిని వారించినను ఆమె రాముని ఆనుసరించవలయునని, నిశ్చీయించుక్‌నగ వివరకు 
రాముడు ఆమెకోర్కెను అంగీకరించను 

రాముడు మాయరేడీని తరుముమ అడివిలో చాలాదూరము నుందుకు వెళ్లెను 
చివరకు మాయురేడి రామబాణమునకు గురియై వో సీతా! హా లజ్మణా ! అని అరచి 
చనిపోయెను సీత ఆ ఆర్తనాదమును విని లక్ష్మణునితో నీవు పోయి రామునికి ఏమైనో 
తెలుసుకొని కాపాడవలసినది కావున యిచ్చటి నుండి వేగముగ వెళ్ళుము అని సీతాదేవి 
ఆజ్ఞాపించెను సీతా రక్షణమున ఉండవలసినదని రాముడు ఆజ్ఞాపించి నందు వలన 
అష్మిబుడు అచట నుండి వెడల రేదు 

సౌమిత్రే! విత్రరూపేణ (భాతుస్త మసి శ[త్రువత్‌ | 

యస్త్వ మస్యా మవస్థాయాం (భ్రాతరం నాభివత్స్యసే॥ అర కా 45 5 

అంత సీర లక్ష్మణునితో ని అన్న కిట్టి దురవస్త కలిగినను నీఖు ఆయన కడకు 
పోకుంటివేల నీవు నిజముగ నీ అబ్నకు మిత్రరూపమునినున్న శత్రువువలె నున్నావు 

యిచ్చసి త్వం వినళ్యం తం రావుం లక్ష్మణ వుత్కృతే । 

లో భాన్మవు కృతే నూనం నాను గచ్చసి రాఘవమ్‌ ॥ అరకా456 

నీవు న రొజకె సీ అన్న నశించవలెనని కోరుకొనుదున్నావు నాయందు 
ఆశగలవాడవై రాముని అనుసరించకున్నావు అని నానా దుర్చాషలాడెను నీవెవరిని 
సేవించుటకు వచ్చితివో ఆయనకు ఆపద కలిగినపుడు నీవు ఈ ఆశ్రమమున ఉండి 
ఏమి లాభము అని కన్నీరు కార్చెను లంత లక్ష్మణుడు రాముని బలపరా [క్రమములను 
గూర్చి ఎంత గొప్పగ వర్ణించినను వినక, రామునికి వచ్చు కష్టము నీకు చాలా ప్రియమైనదని 
నేనిపుడే తిలుసుకంటిని 

సుదుష్టస్ప్వం వనే రావు మేక వేంకోణ_నంగచ్చః | 

మువు హేతోః |(ప్రతిచ్చన్నః ప్రయుక్షో భరతేనవా ॥ 

తన్న సిధ్యతి సౌమిత్రే తవాపి భరతస్యవా | 

కధమిందీవర శ్యావుం రావుం పద్మని భేక్షణమ్‌ ॥ 

ఉపసం శ్రిత్య భర్తారం కావుయేయుం ప్పధగ్దనవ్‌ । 

90 


రామాయ.౯౨ - పాత్రం అదర్శుం 

సవుత్షం తవ సొమిథ్రే ప్రాణాస్త్యత్యావ్యు సంళయమ్‌ | 

రావుం వినాక్షణవుపి నైవ జీవామి భరాతలే॥ ఆర కా.45 24-26 

నీవు మిక్కిలి దురాత్ముడవు నీవు స్వయిముగ గాని, భంతునిచే (పీరితుడనైగాని, 
నన్ను కోరి ఈ నిధముగ మోసముగ వ్యవహరించు చుంటివేని నీకు గాని భంతునికి గాని 
ఆక్‌రిఏ సిద్దించదు రాముని లేని సమయమున ఈ భూనుండంముపై ఒక్క క్షణమైనను 
జీనించను నీ ఎదుటనే ప్రాణములను విడిచెదను అంత లక్ష్మణుడు సీతాదేవి పలికిన 
కిరిననులగు మాటలు విని సహింపలేక ఆమెకు నమస్కరించి, ఒంటరిగా ఆమెను విడిచి 
వెళ్ళవలసి వచ్చి చందుకు బాధపడి మాటి మాటికి అమెను చూచుచు రాముని కడకు 
వెళ్లిను ఈ ఘట్టము ఆమె పాతి వ్రత్యగుణమునకు పరాకాష్ట వంటిది 

లక్ష్మణుడు సీత ఆజ్ఞపై రాముని వెదకుటకై అడవికి వెళ్ళగ అదనుకై 
నిరీక్షించుచున్న రావణుడు అట్టి అవకాశము కలుగుటతోడనే సన్యాసి రూపముతో సీతను 
సమీపించెను సీలయి అతడు (బ్రాహ్మణ సన్యాసి అని అతిధి సత్కారము గావించెను 
ఆమె అందిచందములకు ముగ్ధుడైన రావణుడు సుందరీ! నేను నిన్ను కామించు చున్నాను 
నేను రానణుడను, ర'శసరాజును నీవు నన్ను చేపట్టమని తెలిపెను అంత జానకి అనుకోని 
ఈ హరాత్‌ సంఘటనకు తత్తర పడి కోసించి ఆ రాక్షసునితో -- 

వుహాగిరి మివాకంప్యం మహేంద్ర సదృళం పతిమ్‌ । 

మహోదధి మివాజ్షోభ్య మహం రామ మను వ్రతా॥ అయోకా4?7 33. 

అశీ సుద్యా(ప్రవృుజసి జిహ్వాయా లేత్ని చక్షురమ్‌ ! 

రాఘవస్య (ప్రియాం భార్యాం యోఇఒధి గంతుం త్వమిచ్చసి ॥ 

ఆయో.కా 47 40 

మహ పర్వతమువలె కదల్భుటకు వీలుల్‌నట్టి వాడును దేవేంద్రునితో సాటియగు 
వాడును, మహసముద్రమువలె తొనకరాని వాడును అగు రామునికి యిల్లాలిని నేను 
ఆయనను అను వర్తించు దానను రాముని ప్రెయ భార్యయగు నన్ను పొందగోరి నీవు 
సూదితో కన్నుపొడుచుకొను దున్నావు నాలుకతో కత్తిని నాకు చున్నావు నీవు నన్ను 
అపహరించినను నేను నీ వశముగాను నీకు మరణము కలిగింతును అని పలికెను 

అందుకు రావణుడు నేను లంకాధిపతిని దేవతలు, గంధర్వులు, పిశాదులు, 
రాక్షసులు నన్ను చూచి భయముతో పారిపోవుచుందురు అని తన గొప్పతనమును గూర్చి 
చెప్పుకొనెను అందుకు సీత కోపముతో కన్నులు ఎర్రబారగా నిర్హనారణ్యమున రావణునితో 
యిట్లనెను 

91 


రామాయణం - పాత్రల ఆదర్శం 
కధం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం | 
(భాతరం వ్యపదిశ్య త్వమశుభం కర్తు మిచ్చసి I 
అపహృత్యళచీం భార్యాం శక్య మింద్రస్యజీవితుమ్‌ । 
నహి రామస్య భార్యాం మామపనీయాస్తీ జీవితమ్‌ ॥ ఆర కా 48 21-23 
సకల జీవులకు నమస్కరింప దగినట్టి ఉత్తమ దేవుడగు కుబేరుని నీ తమ్మునిగా 
పేర్కొని ఎట్టు ఈ అశుభమును ఆచరించుచున్నావు నీవు ఎవరికి అధిపతివో ఆ 
రాక్షసులందరు నీ కారణముగ చచ్చుట తధ్యము నీవొకవేళ దేవేంద్రుని భార్య అయిన 
శవీ దేవిని అపహరించి జీవించవచ్చును గాని రాముని భార్య నపహరించి నీవు జీవించుట 
మాత్రము అసంభవమని భయపెట్టిన ధైర్యవంతురాలు, సీతాదేవి అనంతరము రాముడు 
సీతను అపహరించి లంకకు చేరుకొనెను అంత సీతాదేవి శోక పీడితయ్లై నిరంతరము 
దుఃఖింపసోగెను రావణుడు అనేక విధముల (ప్రలోభపెట్టినను అతనికి లొంగక సీత తన 
ప్రాతివ్రత్యమును నిలబెట్టుకొన్న సాధ్వీమణి సీతాదేవి 
ఆతిథ్యము 


(బ్రాహ్మణ సన్యాసి వేషమును ధరించి వచ్చిన రావణుని చూచి అతనికి అతిధి 
సత్కారమొనర్చి పూజించెను అనంతరముఅతనిని ఉద్దేశించి ఇదిగో ఆసనము దీనిపై 
కూర్చుండుము 

ఇయం బృసీ బ్రాహ్మణ కావు మాస్యతా | 

విదంచ పాద్యం (ప్రతి గృహ్యతా మితి ॥ 

ఇదంచ సిద్దం వనజాత ముత్తవుం । 

త్వదర్హ మవ్యగ్ర మిహాప భుజ్యతావ్‌ ॥  అఆరకా 46 35 

ఇదిగో అడవియందు లభించు గ్రేష్టమగు కందమూలములు నీకై పక్వము 

చేయబడినవి నీవింక ఏ లోటు లేకుండా భుజింపుము అన్నమంతయు సిద్దముగా 
నున్నదని పలికెను ఈవిధముగ అతనికి అతిధిసత్కారము గావించుచున్న సీతతో ఓ 
శుభాంగీ! నీవెవ్వతెవు? నీవారెవ్వరు నీ వెక్కడినుండి వచ్చితివి భయంకరమగు ఈ 
దండకారణ్యమున ఒంటరిగా ఏల తిరుగుచుంటివి అని రావణుడు వేసిన ప్రశ్నలకు 
జవాబు చెప్పుదలచినది కారణము అతడు (బ్రాహ్మణుడు, అతిధియై వచ్చినాడు అని 
అతిధికి గౌరవము యివ్వవలసీనదని లేనిచో అతడు శపీంచునని అతని ప్రశ్నలకు సమాధాన 
మిచ్చెను 

ఆవిధముగ సమాధానమునిచ్చి అయ్యా, నీవొక ముహూర్తకాలము ఇచట 
ఉండి సేదతీర్భుకొనుము ఇంతలో నాభర్త అడవినుండి తిరిగి రాగలడు అని హైందవ 

92 


రామాయణం - పాత్రల ఆదర్శం 
ప్రీగా గృహిణిగా ఆతిధ్యమొసగినది యిట్టి ఆతిధ్యగుణము గృహస్థ జీవనము గడుపు 
(స్రీలందరికీ ఆదర్శ (ప్రాయమైనది 
వినయము 

(శ్రీరాముడు దండకారణ్యము (ప్రవేశించి మహర్షులను అకారణముగ 
హింసించు, రాక్షసులను చంపుదునని మహర్షులకు అభయ ప్రదానము చేసిన సందర్భమును 
పురస్కరించుకొని త్షాత్రవృత్తిని త్యజించి, ముని వృత్తిని అవలంభించుటకై అరణ్యమునకు 
వచ్చిన (శ్రీరాముడు అకారణముగా రాక్షసులతో వైరము పెట్టుకొని తిరిగి క్షాత్ర వృత్తిని 
చేపట్టుట మంచిది కాదనియు 

క్షత్రియాణా మిహ ధనుర్దుతాళస్సేంధనానిచ | 

సమీపతః స్థితం తేజో బలము(చృ్చయతే భృశమ్‌ ॥ _ ఆరకా9 15 

ఏవిధముగ అగ్ని చెంత కట్టెలున్నచో తేజము ఎట్టు ఎక్కువగునో అట్లే 
క్షత్రియుని దగ్గర ధనస్సున్నచో అతని పరాక్రమము మిక్కిలి అతిశయించును కావున 
శృస్త్రన్యాసము చేసి శాంతముగ జీవనముగడుపుట మంచిదని సీత చెప్పెను అమె 
హింసావృత్తిని త్యజించి అహింసా ధర్మమునం పాటీంచుటలో గల వేలును 
సోదాహరణముగను యుక్తి యుక్తముగను చెప్పుట ద్వారా ఆమె సూక్కబుద్ది, 
వాక్సటుత్వము తెలియుచున్నది మరియు తన సహజ వినయముతో తన భర్తతో 
యిట్లనెను నేను నీయందలి స్నేహము వలన గౌరవము వలన నీకీ విషయమును గుర్తు 
చేసితిని గాని నీకు తెలియని విషయమును తెలియ చెప్పుట లేదు ఇది ఆమె 
మృదుస్వభావమునకు చక్కని ఉదాహరణము 


క్షవరాగుణము 


(శ్రీరామచంద్రుని ఆజ్ఞపై విభీషణుడు సీగాద్రేవి వద్దకు వెళ్లి ఆమెకు భర్త ఆజ్ఞను 
వినిపించి ఆమె కిష్టము లేకున్నను దాసీ జనముచె మంగళ స్నానములు చేయించి 
ఆభరణములను ధరింపజేసి పల్లకి పై ఎక్కించుకొని రీసికొనిపోయి (శ్రీరామ చంద్రుని 
ముందు నిలబెట్టెను భర్తను మాచి దుఃఖమును ఆపుకొనలేక ఆర్యపుత్రా! అని అరచి 
ఆమె విలపించెను 

తా మాగతా వముపశ్రుత్య రక్షోగృహ చిరోషితామ్‌ | 

హర్షో దైన్యంచ రోషళ్ళ త్రయం రాఘవ మావిశత్‌ ॥ యు కా 114 17 

రాముడు సీతను చూచినపుడు సీతను క్షేమముగా చూచినందుకు హర్షము, 
రావణ భవనమున యిన్ని రోజులు ఉండుటవలన కలిగిన సంశయ మూలమున దైన్య 


93 


రానాయిణం - సాత్రిల ఆదర్శం 

దోషములు కలిగను ల సమయము రాముడు సీతతో పరుషముగా యిట్లనెను భద్రే! 
నేను శత్రువును యుద్దిమున సంహరించి అతని హస్తగతమైన నిన్ను తిరిగి పొందితిన 
సులుషాకారమున నేను చేయదగిన దంతయు చేసితిని శత్రువు చేసిన అసకారమునకు, 
అవమానమునకు తగు ప్రతీకారనును జేసి నా పౌరుషమును లోకమునకు వాటితిని 
హనుమంతుని దౌత్యము, లంకా నినాశనము, ఎర్వములు సఫలములయిననవి దుర్మార్గుడైన 
సోదరుని విడిచి నన్నాశ్రయించిన విభీషణుడికి తగిన ఉపకారము చేసితిని మరియు 
రావణునగెలిచి అతని నుండి నిన్ను సడిపించితిని నేను యిది అంతయును నా మిత్రుల 
బలసరా[క్రవునులు నెల్లడిచేయుటకును, లోకోపవాదమును పోగొట్టుటకును, 
నావంశమునకు కల్గిన కిలంకమును తుడువి వేయుటకు మాత్రమే చేసితిని నీ కొరకు 
మాత్రము కాదు అని ఇంకను యిట్లనెను 

(ప్రాప్త చారిత్ర సందేహ వువు (ప్రతిముఖేప్టితా | 

దీపో నే(త్రా దురస్యేవ (ప్రతికూలాః వే దృఢమ్‌ ॥ 

త ద్గచ్చత్వాఇును జానేద్య యుధేష్టం జనకాత్మజే। 

ఏతా దళదిశో భ(ద్రే కార్యవుస్తినవే త్వయా || యు కా 115 17-18 

నహిత్వాం రావణో దృష్ట్వా దివ్యరూపాం వునోహరాం | 

వుర్ణయ త్యచిరం పీతే స్వగృహే పర్యవస్థితావ్‌ ॥ 

తదద్య వ్యాహృతం భద్రే వుయ్రైతత్‌ కృత బుద్దినా । 

లత్మ్మణో వా ఆధ భరతే కురు బుద్దిం యధా సుఖమ్‌ ॥ 

శత్రుఘ్ను వాధ సుగ్రీవా వా విభీషణో | 

నివేశయ వునస్పీతే యధావా సుఖమాత్మనః ॥ యు కా 115,22-24 

నీ చారిత్రముపై నాకు సందేవామున్నది అందువలన నేత్ర రోగికి దీపము 
బాధ కలిగించు ఏథమున నీవు నాలు సంతోషవలనకు బదులు దుఃఖమును 
కఠిగించుచున్నానవు సీపు నాకు అనుకూలురాలుగా గాక (ప్రతికూలరాలుగ కనిపించు 
చున్నావు కావున ఓ జానకీ! నీతో నాకు పనిలేదు నీకు స్వాతం త్ర్యమిచ్చుచున్నాను ఈ 
పదిదిక్కులలోను నీయిష్టం వచ్చిన చోటుకు పొమ్ము మరియు ఓ జానకీ! నీను 
దివ్యరూపము గలదానవు మిక్కిలి ఆందమైన దానవు తన యింటిలో నున్న నిన్ను 
చూచి రావణుడింత కాలము చూచువూ ఊరకుండునా! కావున లత్మణ భరత 
శత్రుఘ్నులలో ఎవరివద్రకు గాని లేక సుగీవ విఫీషణులలో ఎవరి వద్దకు గాని పోయి 
ఉండుము నీతో నాకు పనిలేదు అనెను తాను దైవముగ ఆరాధించిన భర్త తననింత 
చులకుగా మాట్టాడినను పదిమందిలో ఆన చరిత్రము పైన సందేహమును (ప్రకటించి 

94 


ర హాయిణం - సొ[త్రల ఆదర్శం 
ఎక్కిం వరినముః నూట్టాడి తన నవలా నెంచినను ఆ సం (వ్రతా క్షమామూర్తి తన 
\ స్త్ర ఎబాజ్మగు ఓర్తును ఎదలక సంయముసు కోలో లట్లునెను 
నతు సను న్నట్టు దారి|త్ర ఆలౌ్స్మే అను గాను నీవు సాధారణమైన ప్రీల 
వారిర్రయిను బల్లి స్రీజాతినే శంుకిందమన్నావు నగు టీంది నీవు పూర్తిగా నెటుగుదువు 
రాలిన ట్టి అనుమాన మును వదలి బుట్టుము రావణుడు నన్ను అపహరించిన 
సమమమున నాకు పరపురుషర్గ క2గనందునా, అదినా తిప్పు గాదు నాశరీర మపుడు 
నాందినము నందు లేదు నాహ యము మాత్రము నాఅధీనము నందేయున్నది అది 
నర ది ఎయిందే లగ్నమై యది 
మదదీనంతు యత్తన్మే హృదయింత్వయి వర్తతే । 
నరాధీనేషుగా త్రేషు కింరిష్యామ్య నీశ్వరా ॥ యు కా 119.9 
ఇంతటి అనుమాన మున్న్బ్ఫ్ఫుడు నన్ను చూచుటము హనుమంతుని ఎందులకు 
పంపెతినిం నిను హనుమంతుని పంపినాకు ఊరట కర్గించుకున్న నేను ప్రాణములను 
లృజంచి యుండెదను నీవై ఆలా చేసి యున్నట్లయిరే సీ అనుచరులకు నీ స్నేహితులకు 
గూ నా మూలమున యింతటి బాధ కలిగి యుండెడిదిగాదు 
జొ నరశార్జూలా! సామాన్య నునిషి వలె నీవు గాడి అనుమాన పడుచున్నావు 
శీలమును పరికించివైతిని భర్తికు సంతోషము కి లిగింపక భర్తృ పరిత్య్వక్తసై 
ఎ౧ఏజాలను అంటూ ఆగ్నీరోనికి ప్రనేశించి-- 
యధామే హృదయం నిత్యం నా పసర్సతి రాసు. త్‌ | 
తధా లోకస్య సాక్షీమాం సర్వతః పాతు పావకః ॥ 
యధా మాం శుద్ద చారిత్రాం తుష్టాం జానా రాఘవ | 
తధా లోకస్య సాక్షీమాం సర్వతః పాతు పావకః ॥ 
కర్మణా మనసా గాచా యధా నాతి రా మ్యహమ్‌ । 
రాఘవం సర్వ ధర్మజ్ఞం తధా మాం పాతు పొవకః ॥ యుకా25 26 
నా యొక్క హృదయ ము నిత్మయి రాఘ ఇన తప్ప ఇతరుల మీదకు సోకుందా 
ప (మనసా, వచా, కిర్మలా ర బున అపు నేం రని స్మరింపకున్నదో ! 


eT ED అగ్నిదేవుడు నన్ను సర్వవధియిల రత్తీంచుగాక నయ. అంతట అగ్ని 


ణా 
నీ! 


Do “ఆ ఓటిలో కూర్చుండ బెట్టు se య ల) పరిమి పతివ్రతా 
లం... ౫ దేవి యొక్క శీలమును గు" రొ యట్లు చెప్పె. 
ఎ షాతే రామ వైదేహి పాపవుస్యాం నఎ(౧్యితే | యుకా 118 6 


(ప్రలోభ్యమానా వివిధం తర్జ్యమునా : మైధిఏ | 
95 


రామాయిణం - సొత్రల ఆదర్శం 

నాచింతయత త (ద్రక్ష స్త్వధ్గతే నాంత రాత్మనా ॥ 

విశుద్దభావాం నిష్పాపాం (ప్రతి గృహీష్వ మైధిలీమ్‌ | 

నకించి దభి దాతవ్యవమహమాజ్ఞ్డూపయామితే ॥ యు కా 118 10-11 

ఓ రామా! యిదిగో నీ వైదేహి పాపరహితమగు ఈమెను పరిగ్రహింపుము 
రావణుడు ఎన్ని విధములగు (ప్రలోభములు చూపినను ఎంత బెదిరించినను నీయందు 
లగ్నమైన అంతరాత్మ గలది అగుటచే వానిని గూర్చి కనీసం ఆలోచించను గూడ లేదు 
కాబట్టి మారు మాబ్లాడక ఈమెను గ్రహింపుము అని తెలియ జేసెను పై మాటలను 
ఎట్టి సీతాదేవి యొక్క క్షమాగుణము మనకు తెలియుచున్నది 

జబ్ఫాదయత్వం 

శ్రీరామ చంద్రుడు రావణుని యుద్దమున ఓడించి సీతాదేవిని తన 
రాజ్యమునకు తీసుకు వచ్చిన తరువాత తన రాజ్యములోని ప్రజలు అనుకొను మాటలను 
గూఢచారుల ద్వారా తెలుసుకొనిన వాడై సీతను అడవులలో వదలిరమ్మని లక్ష్మణుని 
ఆజ్ఞాపించెను ఇంతటి కరినమైన నిర్భయమును తీసికొన్న తన భర్త పై సీతాదేని ఏమాత్రము 
కోపించక తన సహృదయ తను ఈనిధంగా తెలియ జేసినది 

ఈ దుఃఖముచే దేహము నందు రోత పుట్టి ఈ దేహంతో నేనిక చేయవలసిన 
కార్యము లేదు కావున ఈదేహమును వదలి పెట్టినచో నామగడు దయలేని వాడని 
రఘువంశమున శాశ్వతమైన అపకీర్తి తప్పక కలుగును ఈనాడు లంకలో దేవతలు వానరులు 
రాక్షసులు మొదలగు వారు కలరు గదా! వారు లోకమున నిర్జోషురాలని చెప్పుదురు కాని 
చెప్పకపోరు అంత పాపము లోకము సహింపదు నేనిపుడు వురణించితినా 
రామచంద్రమూర్తి కేవలము నిద్రయుడు, నిష్కారణముగా భార్యను చంపెనని చెప్పుదురు 
కాని నా మగడట్టి నిందల పాలగటుకు నేను కారణము కారాదు అనుకొనెను లోకంలో 
భర్త యింతటి ఘోర కార్యముము చేసినను అతనిపై యిట్టి సహృదయతను కలిగివున్న 
భార్య సీతాదేవి ఒకతియే ఇట్టి భావ మితర (స్త్రీల యందు దుర్లభము 

ఇంకను లక్ష్మణునితో యిట్లు చెప్పెను 

యధాజ్ఞా కురు సౌమిత్రే త్యజమాం దుఃఖ బాగినీమ్‌ | 

నిదేశే స్టీయతాం రాజ్ఞః శృణు చేదంవచో మము ॥ 

శ్వశ్రూణా మవిశేషేణ ప్రాంజలి (ప్రగ్రహేన చ ! 

శిరసా వంద్య చరణా కుళలం [బ్రూహి పార్టినవ్‌ ॥ 

శిరసాభినతో బూయాః సర్వాసామేవ లక్ష్మణ | 


వక్తవ్య స్ఫాపినృపతిః ధర్మేషు రమహా హిత ॥ బాకా489 11 
96 


రామాయణం - సొత్రల ఆదర్శం 

నీవు రాజాజ్ఞ ప్రకారము ప్రవర్తింపుము నీకు నేను ఏమియు అడ్డము చెప్పను 
ఈనిర్భాగ్యురాలిని ఈఅడవిలో విడిచి పొమ్ము రాజాజ్ఞ యందు నిలువుము నీకు 
పుణ్యము కలుగును నేను నమస్కరించితినని మా ఆత్తగార్హకు, రాజునకు చెప్పుము 

మరియు లక్ష్మణా! రాజుగారితో ధర్మమందే దృష్టి యుంచి కామాదులచే అధర్మ 
మార్గమున పోవలదని చెప్పుము లోకులు నన్ను నిందలాడిరని వారిపై కోపింపవలదని 
చెప్పుము జానకి నిర్మలమైన మనస్సు కలదనునది నీమనస్సుకు తెలిసిన విషయమే అని 
చెప్పుము నేను నీ మేలు కోరు దానను, నీ భక్తురాల ననునది నీ మనస్సునకు స్పష్టమని 
చెప్పము యిట్టుండియు లోకనిందకు భయపడి దిక్కులేని దానివలె వదలి పెట్టబడితిని 
గాని దోషురాలను కాదని నేనెయుగుదునని చెప్పుము కావున నీవే నాకు ఉత్తమ గతివగుటచే 
నీకు నాకు వచ్చిన అపకీర్త తొలిగించుట నాకును తగిన కార్యమే అని చెప్పుచూ నాయనా 
ఇవి యన్నియు నా మాటలుగా నాయందు దయయుంచి మీ అన్నగారితో చెప్పుము 

వక్త వ్యక్షైవ నృపతిః ధర్మేణ సుమవోహితః | 

యధా (భాతృషు వర్తేధాః తధా పౌరేషు నిత్యదా ॥ 

యధాపవాదః పొరాణాం తథైవ రఘునందన । 

పత్తిర్లిదేవతా నార్యాః పతిర్బంధుః పతిర్గురుః ॥ 

ప్రాణైరపి (ప్రియం తస్మాత్‌ భర్తుః కార్య ౦ విశేషతః | 

ఇతివుద్వచనాత్‌ రామో వక్తవ్యోవువు సంగ్రహః ॥ 

అ కా 48-14,17,18 

ఇంకను పౌర లను తన సోదరులవలె రక్షింపుమని నిరం .రము ధర్మమార్గమున 
భూమినేలుమని శాశ్వత కీర్తి వహింపుమని మీ అన్నగారికి విన్నవించుము పురజనులాడు 
నిందలకు పాలుగాకుండునట్టు రాజ్యభారమును బూనుమని చెప్పుము భార్యకు భర్తే 
దైవము, చుట్టము, గురువు కావున ప్రాణము కంటే ఆడుది తన సెనిమిటి కార్యములు 
నెరవేర్చుటయే ఎల్లప్పుడును యుక్తము ఇవన్నియు సంగ్రహముగ తన భర్తకు చెప్పుమనెను 
పై వాక్యములను బట్టి సీతాదేవి భర్త పట్టు రాజ్యంపట్టు ఉన్న సహృదయత ఎటువంటిదో 
మనకు తెలియుచున్నది 


ఆద ర్శవ నిత 


రావణునిచే కొనిపోయిన సీతాదేవి లంకా పట్టణము నందలి అశోకవనము 
నందుంచబడినది హనుమంతుడు లంకకు వెళ్లిన మరునాడే రావణుడు సీతాదేని 
మనసుమార్శుటకై ఆమె వద్దకు వెళ్లెను ఆసమయమున సీతాదేవి పెనుగాలికి కదలిపోవు 


97 


ర హెయిణం - పాత్రం ఆదిర్తుం 

ఆరచి వెట్టఎలె వణికి పోయెను, రాముని ఎయోగ దుః = ముచే వాడిసోయి ౧ దం 
రాముని గూర్చి వంపింయటచే అలసిపోయి దుఃఖపడుచు 6 మునే ధి కనెంయుంట్ల ఈప్పటి 
ఆమె పరిస్టితి దీనా౦ దీనముగానుండెను అట్టి దీనస్టేతి యందున్న సీతనుగాంచ౮ వలుడు 
మంచి మా టంతో ఆమెను అనునయించుటకు ప్రయత్నించెను 

కావుయే త్వాం విశాలాజి బహంవున్య స్వమాం (ప్రియే | 

సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక వునోహరే ॥ సుకా20 3 

సుందరీ! ఏశాలవుగు కన్నులుగం దానవు సర్వాంగ సౌందర్య వచే 
అలరారుదానవు సకలజనులకు మనోహరనుగు నిన్ను మోహిందు చున్నాను 

విచిత్రాణీ చ మాల్యాని చందనా న్యగరూణీ చ ॥ 

వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ ॥ 

వుహార్దాణీ చ పానాని శయనాన్యాసనాని చ | 

గీతం వృత్తం చ వాద్యం చ లభమాం |ప్రాప్యమైధిలీ॥ సుకా"౧ ౪-10 

నన్నుచేరి అనేక వర్ణములు గల పుస్పమాలలు చందనము ఆగరు పు 'అం ) ఏ6 
వస్త్రములు దివ్యాభరణములు గొప్పంలంఏగల పానీయములు, శయుననుకు, 
ఆసనములు, గీత నృత్య వాద్యములు ఈ సకల భోగములను అనుభవింపుము ఇ నా 
భార్యవుకమ్ము నా పరాక్రమముతో సకల లోకిములనుండి సంపాదించిన రర్ననులు, 
ఈ ౦౦కా రాజ్యము, నేనును నీ వారమే ఈ భూమినంతయు నీకై జయింది సీ లండ్రి 
జనకునికిచ్చిదను ముల్గోకములలోను ఉత్తములగు నా అంతఃపుర కాంతలు (శ్రీదేంకి 
అస్ఫులసలవిలె నీకు పరిచర్య నేతురు ర ముదు నికు తగనివాదు ఆసన పంకెను ౨- ఎధి ఎ గి 
రావణుడు సీతను స్రలోభి పెట్టెను అతిని ప్రలోభముంకు లొంగక చా వురైంను సిర్రమె 
గాని రావణుని చేప్జనని "శ్చయించు కొన్ఫట్టి ఉత్తమ యిల్లాలు 

రావణుడు సశికిన మాటలు ఎని దుఃఖమునొంది దీనురాలైం సీతాదేసి ఏన 
స్వరముతో తన భర్తయిగు రామునే ధ్యానించు యిట్లు పలికెను 

నివర్తయవానో వుత్తః స్వాజనే (క్రియతాం వునః | 

నమాం (ప్రార్ధయితుం యుక్తం సుసిద్దిమివ పాపక్పత్‌ ॥ 

అకార్యం నవంయా కార్య మేక పత్నాా విగర్గితవ్‌ం | 

కులం సం(ప్రొప్తయా పుణ్యం కులే మహతి జాతయా ॥ 

నాహ మౌపయికీ భార్యా పరభార్యా సతీ తవ | 

సాధు దగ్మవుచేశతస్వ సాగు పాధువ్రతంచరి॥ ఘసుకా 21-346 

98 


రామాయణం - పాొ(త్రం ఆదర్శం 

రావణా! నీ వునస్సును నానుండి వంరల్ని నీ భార్యల యుండు 
ప్రవర్తింపచేయుము నీవునన్ను కోరవలదు ్రేష్టమగు వంశమున బుట్టి ఉత్తమమగు 
ఇక్షాకు వంశమున మెట్టి పతివ్రతనగు నేను నింద్యమగు నీకోరికను ఆచరించలేను 
మరియు అతనివైపు చూడక అనాదరముగ మరల యిట్టు పలికెను నేను పరభార్యనగుటచే 
నీకు భార్యనగుటతగదు నీవు సజ్జన ధర్మములను పరిశీలింపుము సజ్జనుల ఆచారములే 
అనుష్టింపుము 

యధా తవ తధాన్యేషాం దారారక్ష్యా నిశాచర | 

ఆత్మాన ముపమాం కృత్వా స్వేషు దారేషురమ్యుతామ్‌ ॥ 

అతుష్టం స్వేషు ధారేషు చపలం చపలేం(ద్రియమ్‌ । 

నయంతి నికృతి (ప్రజ్ఞం పరధారాః పరాభవమ్‌ ॥  సుకా21 7-8 

సీకెట్టు సభార్యిలు శీలవంతులగునట్టు కాపాడదగినవారో అట్లే పర భార్యల 
శీల సంరక్షణము వేయవలసినవాడవు ఆత్మ దృష్టాంతముతో నిశ్చయించి నీ భార్యలతో 
రమింపుము తన భార్యలతో తృప్తినొందక, దపలచిత్తుడై ఇంద్రియముల చాంచల్యమునకు 
వశుడై పరభార్యలతో రమించువాని ఆయువు ఐశ్వర్యము మొదిలగునవి పరభార్యలు 
క్షీణింపజేయుదురు 

శక్యా లోభయితుం నాహ మైైశ్వర్యేణ ధనేనవా | 

అనన్యా రాఘవేణా౭_హం భాస్కరేణ (ప్రభా యధా ॥ 

ఉపదావు భుజం తస్య లోకనాధస్య సత్క్బృతమ్‌ | 

కథం నామెోాప ధాస్యామి భుజిమన్యస్యకస్ప్సచిత్‌ ॥ 

అహమౌ పయికీ భార్యా తస్యైవ వసుదాధిపతేః | 

(వ్రతస్నాతస్య విప్రస్య విద్యేన విధి తాత్మనా ॥ సు కా 21 15-17 

నేను సూర్యుని కంటే వేరుగాని వెలుగువలె రాముని కంటే వేరైన దానినిగాను 
రాముని పూజనీయమగు కుడిచేయిని ఉపదానము చేసికొని శ్లాఘింపబడిన నేను వేరొకరిని 
అపూజ్యమగు భుజమును ఎట్టు ఉపదానము!। చేసుక్‌ నెదము చేగస్పాతుడు బుద్రిమంతుదు 
ఆత్మజ్ఞానియగు రామునికే తగిన భార్యను, రామవిరప"ంచే నేను దుఃఖితనై యున్నాను 
కాన నీవు రాముని ఆహ్వానించి ఆయనతో నన్ను కూర్సవలసినదని రానణునికి చెప్పి 
ఉత్తమ యిల్లాలు చేయవలసిన కర్తవ్యమును అనుష్టించినది 

సీం పాతి వ్రతృబలగర్వితయై రాక్షసరా జగు రావణునితో ఓరి అల్బుడా! అమి 
సరాక్రిమశాలియగు రాయిని భార్యయగు నన్ను ఏ పాపవుమ "టలు పఠికిలనో వాసి 
ఫలము అనుభివింపకితస్పరు నాకు రామాజ్ఞలేదు గాన వె తవ్రత్యరగారమగు తపసునే 

99 


రామాయణం - పాత్రల ఆదర్శం 
నిన్ను భస్మము చేయవలసి యున్నను చేయుటలేదు దైవము నీ మృత్యువు కొరకే యిట్టి 


దుర్మార్గకార్యము చేయించు చున్నాడు అని సీతాదేవి నిర్భయముగ, నిష్ణురముగ పలికి 
ఉత్తమ యిల్లాలుగా తన కర్తవ్యమును తాను నిర్వర్తించెను చివరకు పట్టరాని కోపముతో 
రావణుడు సీతను పరిపరి విధముల పీడించమని రాక్షస వనితలకు ఆజ్జనిచ్చి వెడలి 
పోయెను ఆరాక్షసాంగనలు పరిపరి విధముల పీడించినను, బెదిరించినను, సీతాదేవి 
తన న్నిర్ణ్భయమును మాత్రము మార్చుకొనక సకల స్త్రీ లోకమునకే వన్నె తెచ్చినది 
విధముగ సీతాదేవి ఉత్తమ యిల్లాలుగా సకల (స్త్రీ జనమునకు ఆదర్శ ప్రాయురాలై 
నిలచినది 
శరర 


100 


